రాష్ట్రకటి 
డా॥ ఓగేటి అచ్యుతరామశాస్తి 


65: 250/75 


ప్రచురణ: 


జాతీయ సాహిత్య పరిషత్‌ 
షు భాగ్యనగర్‌ శాఖ, ఆంధ్రప్రదేశ్‌: 
८ 


५ 
{ 4 
శంకఠాబార్హ్య 
-పద్యప్రబంధం 
ra 
రాష్ట్ర కవి 


దా॥ పీగేటి అచ్యుతరామశాస్త్రి 

ప్రథమ ముద్రణ: విక్రమ సం॥ వ్మాసపౌర్ణమి 
2000 జులై, 
ప్రతులు: 1000 


జాతీయ (+ పరిషత్‌ 

భాగ్యనగర్‌ శాఖ ప్రచురణ సంఖ్య : 57 
3-4-705/4 నారాయణగూడ, 
హైదరాబాదు-29. 


5-4-852,బర్న తీపుర, 
వబాదరాజబాటదు. 


ముద్రణ: 

ఓం సాయిగ్రాఫిక్స్‌ 
నారాయణగూడ, 
హైదరాబాదు. 


| 25020 : రూ॥ 20/ 4 


प्ण 4 
(द (| +न 3 ध, ५ 
(२ అసు 
८ प ul 
In శ +" 
| 
by 


1. (सतन లలల 9 
- విలక్ర్షణ విజయ విభూతి 
2. ద్యతియాశ్యా 
| -మహావతార విశకేషాంశములు 
3.  తృతియాశ్వాసము. లలల లలల లలల లలల 17 
-విశిష్టజీవిత యాత్రాఘట్టములు 
4. చతుర్గాశ్వ్యాసము व 21 
-జాతీయ సమైక్య భావనా ప్రాదిపదికల నిర్మాణము 
5. ०0 मण లలల లలల 25 
- 2९९2 ८*०९ దీపాంకురములు 
6. షవ్షాశ్యాసము. ....లలల లలల లలల లలల లల లలల 35 
-సాధనాచతుష్టయ సమాహారము 
7. సప్తమాశ్వానము. .....లలలలలలలలలలలలలలలంలలలలలలంలలలల 39 
-జగద్దురువుల తేజోంశ సంభవులు-జగన్నీరాజనము 
8. అష్టమాశ్యాసము. ..ం.లల లలల లలల లలల 43 
-సౌందర్య కంఠస్వరాది మహాగుణములు. 


४. a 


సము 13 
(02 ,,१,, (५१११ १०५५५५१५००१५५५१११५८५ 


me 
కృతజ్ఞతలు 


శంకారాదార్య పధ్య ప్రబంధంలోని ఈ పద్యాలు కృష్ణాపత్రికలో వరుసగా 
ఆచ్చయినాయి. అలా వచ్చిన ఈ పద్యాలను ఆశ్యాసాలుగా విభజించి గ్రంథంగా 
(ప్రచురించాలనే ఉద్దేశ్యంతో ००९१६४० డా॥ పగేటి అచ్భుతరామశాస్త్రిగారు 2000 
జూన్‌ 19వ తేదీనాడు ఇచ్చారు. ప్రింట్స్‌ చూసుకొని ముందుమాట 
బ్రాసివ్వాలనుకొన్నారు 
కాని పరమేశ్వరుడు వారిని 2000జులై 1వ తేదీన తన దగ్గరికి 
పిలిపించుకొన్నాడు. ఈ గ్రంథాన్ని చూడకముందే వారుకన్నుమూశారు. అయినా 
గ్రంథం వెలుగు చూడాలని వారి సోదరులు శ్రీ ఓగేటి పరీక్షిత్‌శర్మగారు 
మేనల్లుడు శ్రీ పార్థసారధిగారు ఆశించారు. వారికి ६२४९० 
గ్రంథానికయ్యే ఖర్చులో కొంతభాగం తామిచ్చితమ వ దాన్యతను ప్రకటించిన 
పట సిటిజన్స్‌ క్లబ్‌ సభ్యులకు 
చిట జా.సా.ప. సభ్యులకు-కృతజ్ఞతలు. 
జాగృతి -సహకారం ఉండనే ఉంది. సంపాదకులు శ్రీ వడ్లమూడి 
రామమోహనరావుగౌరు వ్యాసమహర్షి పద్యకావ్యం, శంకరాచార్య పద్య ప్రబంధం 
రెండూ వారి సంస్మరణసభలోనే వెల్వరించాలని సంకల్పించారు. వారికి ధన్యవాదాలు 
శ్రీ శాస్త్రిగారి షష్టిపూర్తి ఉత్సవాన్ని నిర్వహించి, ఎందరో వారి గ్రంథాలు 
అనుశలించే అవకాశం కల్పించిన కృష్ణాపత్రిక సంపాదకులు శ్రీ పిరాట్ల వెంకటేశ్వర్లు 
గారికి కృతజ్ఞతలు 
సహకరించిన అన్ని సాహిత్య సంస్థల సభ్యులకూ, పరివార క్షేత్రాల 
బంధువృలందరికీ ధన్యవాదా 


భాగ్యనగర్‌ కార్యదర్శి 
11-7-2000 జాతీయ సాహి త్య పరిషత్‌ 
భాగ్యనగర్‌ శాఖ, 


రాష్ట్రకవి డా॥ 20९ అచ్యుతరాముశాసస్తి కలం-గళం బలం 
యావద్బారతానికి తెలుసు. ఇంటి నుండి ఇంద్రప్రస్థం వరకు ఆయన 
మహోపన్యాసాలు సాగినై 

భాగ్యనగర పాతబస్తలో కొన్నియేళ్లు వరుసగా వారి శివభారతోపన్యాసా 
వివేకానందునిపె ఉపనాాాసాలు ఎందరో విన్నారు. అవి మూడురోజులు, వారం 

జులు వరుసగా నిర్వహించేవారు. 

వివేకానందునిపై ఓ వారం రోజులు వారు చేసిన ఉపన్యాసాలు 
అధ్యక్షులుగా ఆ వారం రోజులూ విన్న శ్రి గజ్జెల మల్లారెడ్డి కదలిపోయి నా 
పంథానే మార్చివేసిన మహోపన్యాసకులు మిరని కౌగిలించుకొన్నారు. కేవల 
భౌతికవాదులైన ఎందరో జాతీయతవైపు ఆధ్యాత్మికత నైపు మళ్లినారనడానికి 
మల్లారెడ్డిగారే ఉదాహరణం. ఆ తర్వాత శ్రీరెడ్డిగారు బుద్దిస్టు ఫిలాసఫీ వైపు 
మొగ్గడానికి నాడ ఇక్కడే పడింది 

సంస్కార భా-తి రథయాత్రలో వారు 120 రోజులు వరుసగా ప్రసంగాలు 
చేశారు. ఆంధ్ర ఒరిస్సా ప్రాంతాలకు సంస్కారభారతి అధ్యక్షులైన వారు ఎందరికో 

నిన్న మొన్న పాకిస్థాని చెసిన కార్గిల్‌ కవ్వింపునకు వారు కదలి హెచ్చరిస్తూ 
కవితలు వ్రాశారు. ప్రధానమంత్రి వాజ్‌పేయ్‌ కవితలెన్నో తెనుగు చేసి వేదిక మీద 
చదివారు; ఆంధ్రా వాజ్‌పేయ్‌గా ఎందరిచేతనో పిలువబడ్డారు. 

కార్గిల్‌ కదన విజయం పెరిట జాతీయ సాహిత్య పరిషత్‌ ప్రదర్శించిన 
సాహితీరూపకాల్లో వాజ్‌పయ్‌గా నటించారు. సంస్కారభారతి నిర్వహించిన 
కార్గిల్‌ విజయం నాటకంలో కూడా వారు వాజ్‌పేయ్‌గా జీవించారు. వేణీ సంహా 
సంస్కృత నాటకంలో ఎప్పుడో అశ్వత్లామగా నటించిన శాస్త్రిగారు, కన్యాశుల్కాన్ని 
సంస్కృతీకరించి రేడియో కెక్కించిన ప్రయోక్తగా కీర్తి గడించారు. తెలుగుజానపద 

థల్ని ఇంగ్లీషులోకి అనువదించి పలువురి ప్రశంసలందుకొన్నారు 

హైదరాబాదు నగర భాషా సాహిత్య వికాసచరిత్ర గ్రంథానికి సామగ్రి 
సేకరించేప్పుడు లభించిన ఆధారాలతో మహారాజా కిషన్‌ ప్రసాద్‌ జీవిత చరిత్రను 
హిందీలో వ్రాశారు. ఎజ్జన అరణ్య పర్యశేషంపై పరిశోధన చేయడానికి ఎందరో 
వెనకాడుతున్న సందర్భంలో, చేయడానికి పూనుకొని మధ్యలో వదలివేసినాం 


bo FEEL EE raw a 4h 
पु 
(1. 

व कक ककम कयै LK) ष 


fb 


- oh 
Pr न. 
व) 


అని కొందరు తమ అనుభవాలు చెప్పి, భయపెడుతున్న తరుణంలో నేను 6 


మృత్యువును జయింది ఈ పరిశోధనా విజయాన్ని సాధిస్తానని ఛాలెం చేసి, 
ాడు పర్యాయాలు తీవ్ర అనారోగ్యానికి గురైనా పరిశోధన పూర్తి చెసిన 
ఆపరభగీరథులు చారు 

వారు పద్యం చదివే తీరు అనుసరించాలని తెలుగు యువ పండితులు 
సాధన చేశారు. వారిలా ఉపన్యసించాలని వారివి వందల ఉపన్యాసాలు వన్న 
వారున్నారు. వారితో కలిసి ప్రయాణం చేసి అనేక అనుభవాలు పొందిన వారూ 
ఉన్నారు: అందరికీ వారి ఆశీస్సులూ-సలహాలు లభించేవి. 

వారు భారత జాతీయ సాహిత్య సాంస్కృతిక పరంపరకు నిఖార్భయిన 
వారసులు. అందుకే 'వ్యాసమహర్షి'ని పద్యంలో ప్రస్తుతించారు. ఆదిశంకరులను 
పద్యప్రబంధంలో వర్ణించారు. 

ఈ శంకరాచార్య పద్యాలను వారు ప్రబంధమన్నారు. ఇది ప్రాచిన 
ప్రబంధం కాదు; ఆధునిక ప్రబంధం. సంస్కృత సంప్రదాయాన్ని అనుసరించి 
29०6 ఆశ్యాసాలకు ఎనిమిది విధాలెన వృత్తాలను (పద్యాలను) ఎన్నుకొని 
రచించారు. ప్రతి ఆశ్వాసంలో 25 పద్యాలున్నాయి 

మొదటి ఆశ్యాసం విలక్షణ విజయ విభూతిలోనివి ఉత్సలమాలావృత్తాలు 
శంకరుల జననం, బాల్యం, ఆకాలంలో శంకరుల ఆవశ్యకత ఈ అంశాలన్నీ 
ఇందులో ఉన్నాయి. 

వ్యాసుడు కృష్ణుడున్‌ కపిలవస్తు పురాధిప నందనుండునున్‌ 

భాసుర భంగినొక్కటయి పావన శంకర రూపమెత్తగా 

భాసురుడా జగద్దురువు పుట్టెను, దాను వివేకుడై మటిన్‌ 

వాసికినెక్కె విశ్వమున వక్తక యోగిగ నంచునెంచెదన్‌. 

ఒక అఖండ భావధార-ఎవరెవరు ఎప్పుడెప్తూడు కొనసాగిస్తూ వచ్చారో పై 
పద్యంలో గుర్తించవచ్చు. వ్యాసుడు, కృష్ణుడు, బుద్దుడు, శంకరుడు, 
వివేకానందుడు.... ఇదీ వరస: ఈ వరసలో శ్రీ ఓగేటి వారిని చేర్చవచ్చు. 
వారి కథాకథనం ద్యారా, ఉపన్యాసాల ద్యారా, గేయాల ద్యారా, పద్యాల 
| ద్యారా ప్రచలితమైన భావాలన్నీ పై వారివే. అదే అఖండాత్మలో వారూ ఒకరు. 
| వారిని తెలిసినవారు, వారితో సాన్నిహిత్యంగా మెలగినవారు ఈ విషయం గుర్తిస్తారు 
| “మాస్‌'లో విన్న వారైతే వారి వాక్రవాహంలో తేలిపోయి వారిని సమున్నత స్థానంలో 
| నిలుపుకొంటారు. ఈశ్వర (పేరిత మహావక్త అని పిలువబడ్డ వివేకానందుల 
| ఆయనలో చూస్తారు. ` | 


44 


6 


రెండవ ఆశాఃసంలో మహావతార విశేషాంశాలున్నాయి. పద్యాలన్నీ 
చంపకమాలా వాతాలు. శంకరుని పరిణామదశ, వికాసదశ ఈ అ ६५५५९ 
కనిపిస్తుంది. 

మూడవ ఆశ్యాసంలో శంకరుని విశిష్ట జీవిత యాత్రా ఘట్టాలున్నాయి. 
కాలడీ నుండి బయలుదేరి యావద్భారతం ఆయన పర్యటన చేశారు. ఒక్కసారి 
కాదు మూడు పర్యాయాలు. ఈ అంశాలన్ని మక్తేభవిక్రిడిత వృత్తాల్లో ఉన్నాయి. 

నాల్లవ ఆశ్వాసంలో జాతీయ సమైక్య భా (ప్రాదిపదికల 
నిర్మాణమున్నది. ఈ అంశాలు శార్దూల వృత్తాల్లో ఉన్నాయి. ఐదవ ఆశ్యాసంలోని 
25 సిస పద్యాల్లో అద్వైత వేదాంత దీపాంకురాలున్నాయి. అద్వైత సారాన్ని పిండి 
వడపోసి ఈ పద్యాల్లో శాస్త్రిగారు నింపారు. షష్టాశ్వాసంలో సాధన చతుష్టయ 
సమాహారమున్నది. అన్ని అందాలకందాలు 

సప్తమాశ్వాసం నిండా మధ్యాక్కరలే. విశ్వనాథ మధ్యాక్కరల తర్వాత 
ఒకేచోట 25 పద్యాలు మళ్లీ ఇలా కనిపించడం పద్యప్రియులకు సంతోషాన్ని 
కలిగించే అంశం అష్టమాశ్యాసంలో సౌందర్య కంఠస్వరాది మహాగుణాలున్నాయి 
ఇవన్నీ మధురాక్కర పద్యాలు. తెలుగులో మొదటిసారిగా కేచోట ఈ 25 
మధురాక్కరలు. పద్య వికాసగతి పరిశీలకులీ విషయం ఆలోచించాలి. 


“పరమశివుని బన్లడలొన వాయ నుండి పడుగంగ 
పరమ సన్యాసి నోటను ప్రవహించు జ్ఞానగంగ"” 


మధురాక్కరలో ఎంత పరమసుందర దృశ్యం. ఆ జ్ఞానగంగనే నిరంతరం 
ప్రవహింపజేసిన రాష్ట్రకవి డా॥ ఓగేటి అచ్యుత రామశాస్తిగారు ధన్యులు 
జీవితంలోని ప్రతిక్షణాన్ని సమాజానికే ఉపయోగించిన మాన్యులు. 

ఇంకేముందాం! వారులేరు! వారి అక్షరాలున్నాయి. అఖండ 
భారతీయాత్మలో అవి కలసి మనల్ని స్పృశిస్తున్నాయి. మరి ఈస్సర్శ చాలు; 
మనమున్నంత కాలం ఆయన గుర్తుంటారు. 


డా॥ కసిరెడ్డి 
కార్యదర్శి 
భాగ్యనగర్‌, జాతీయ సాహిత్య పరిషత్‌ 
2000 జులై 11 ఆం.ప్ర. 


(> (= ध 
क) {र | 
प) 


त 
| 


రామతీర్ణ కవితకు శ్రీ ఓగేటి అనువాదం }) ' 


nr 


y 


అఖండ భారతమే నేను 

భారత వర్షమే నా శరీరము 

కన్యాకుమారి అగ్రమే నా పాదభూమి 
హిమాలయమే నా శిరము 

గంగాసింధు బ్రహ్మ పుత్తానదులు 

- నా శిరము నుండియే ప్రవహించుచున్నవి. 
కోరమండలు మలబారులు నా పాద ద్వయము 
ప్రాక్యశ్చిమములే నా రెండు చేతులు 

ఈ నా రెండు చేతులను చాచి 
-విశ్శ్వమానవ కోటిని కౌగిలించుకొందును 
టినికై అనంతాకాశము నిరీక్షించుచున్నది. 


నేను నడచినచో- 

భారతమే నడచినట్లుండును 
నేను ఊపిరి పీల్టినచో 

భారతమే ఊపిరి పీల్లును 

నేను మాటలాడినచో 

భారతమే మాటలాడి నట్టుండును 
నేనే భారతము 

భారతమే నేను 

నేనే శంకరుడను 

నేనే నర్వేశ్వరుడను 


(1960లో అనువాదం 


శంకరాచార్య 
(రుద్యప్రబంధం) 
లక్షణ విజయవిభూతి 


కేరళసీమలో నొదిగి కీర్తికి నెక్కిన మించుపల్లె తా 

గారవమొప్ప బిల్వబడు కౌలడినాగను కౌలనౌడిగన్‌ 

కారణజన్ముడై ప్రజకు జ్ఞానమొసంగిన శంకరార్యుకున్‌ 

ధారుణి జన్మభూమియయి ధన్యతజెందిన ధామమద్దియౌ ~ 1 


దానిని జూడబోయితిని తన్నుకు వచ్చినవెడ్క పెంపునన్‌ 
ఓనమురోజులప్వయట నూరిన యందరు నొక్కటొౌచు నే 

న్యూనతలేక సల్పుదురు యోనము మిక్కిలిపూన్మి తోడుతన్‌ 

దానినిచూచి తీరవలె దప్పక నంచును నే వచించెదన్‌ - 2 


ఆకడ శంకరార్యు మఠమందున మాత్రమేకాదు. కాదహో! 

ఎకడనైనగాని యట' నిండ్లుల నిచ్చలు సంస్కృతంబులే 

సోకును కర్ణరంధ్రముల సూదె! యనంగను పుల్కరింత్రు దో 

శ్రీకర సంస్కృత ప్రియులు శ్రీకర సంస్కృతి సేవకుల్లిలన్‌ - 3 


కొబ్బరిచెట్లతోడ మటీ కొత్తయనంటుల గుంపుతోడనున్‌ 

ఇబ్బడిముబ్బడై యుబుకు నేరుల నిళుల తేముతోడుతన్‌ 
అబ్బురపర్చునట్టి మజీ యందముచిందు నినర్గతా గుణం 

బబ్బిన గొప్పపల్లెయది యంచు వచించిన దృప్తి తీరునే! - 4 


చెట్టులచేమలంబయిని చీలికసందుల నుండి వాలుచున్‌ 

పట్టునుబోలు మెత్తనగు పచ్చిక గర్కిల మీదనున్‌ మరిన్‌ 
చెట్టులనిడలందుగల చెల్మల నిళుల మీదనున్‌ వళుల్‌ 

చుట్టిన సూర్యరశ్శ్మికిదె జోహరు సేసెద భక్తి పెంపునన్‌ - 5 


డానికి నానుకొంచు దరిడాపున పారును నొక్కయేరు, పూ 
రానది దానిపేరదియు నాదములూదుచు సాగుచుండగా 

దానిని యానియానుచును తన్మయభావమునన్‌ మునుంగుచున్‌ 
తానముచేసి చేసియు గృతార్థత జెందితి జన్మమందిటన్‌ ~ 6 


కాలడి తూర్పుకొండపయి 02) ८> బంగరు వెల్లుజూచి యా 

బాలకలారుణ ప్రభల భంగుల నారసి దాని దౌనభో 

గోళ మహాభియానమును గూర్చి తలంచుచు దానియందు నే 

బాల యతీశ్వరుందలచి భక్తుడనౌచు నమస్సరించితిన్‌ - 7 


అర్భ్బకుడొక్కరుండచట నద్భుతరితిని సస్యసించు సం 

దర్భము నొక్కమారు మరి తల్పి 'మనంబుని సన్నుతించి యా 

నిర్భర బ్రహ్మతేజమును నేలకు వచ్చిన బాలసూర్యు సం 

దర్శ్భముగా భ్రమించి తగ దస్మయమంది నమస్కరించితిన్‌ - 8 


ఇచ్చట శంకరుండనెడు నిద్ధపుతేజుడు భూమి పై ०25 

ఇచ్చట శైశవంబుడిసె నిచ్చట నక్షర మభ్యసించె దా 

నిచ్చట బ్రహ్మవిద్యలను నిడెను నిచ్చట 3:34? ంచెనన్‌ 

ముచ్చటలూ దుచుండ విని మోదము పొంగగ గధ్గదించితిన్‌ - 9 


భారత మేథకున్‌ మటియు భారత సంస్కృతి ధర్మచింతరున్‌ 

భారత భూ సమగ్రతకు భారత సంతతి సంఘశక్తి కిన 

భారత రాష్ట్ర భక్తికిని భారత మౌలిక తత చింతకున్‌ 

వారసుడౌచు దౌ మనల వారసులన్‌ భళి! చేసిపోవడే। - 10 


వ్యాసుడు కృష్ణుడున్‌ కపిలవస్తు పురాధిప నందనుండునున్‌ 

భాసురభంగి నొక్కటయి పావన శంకర రూపమెత్తగా 

భూసురుడా జగద్దురువు పుట్టెను దాను వివేకుడై మటీన్‌ 

వాసికినెక్కె విశ్వమున వక్షగ యోగిగ నంచునెంచెదన్‌ - 11 


తౌనుగ శంకరుండగుచు कठ బుద్దుడు విష్ణువంచునున్‌ 
తానుగ వానియొక్క నవతార మమత్తఃము నుగ్గడించుచున్‌ 
మానిత బుద్దదేవుడిని మాత్రమిటన్‌ మిగులంగ జేయుచున్‌ 
वमा బౌద్ధధర్మమును మాయము చేసిన ధూర్తు గొల్పెదన్‌ ~ 12 


కారిన బౌదధర్మమును చారుతరంబుగ 230००6८ ०५० 
ధారుణి వెదధర్మమును తరు సహంబుగ నుద్దరించుచున్‌ 
నెరిమి హైందవంబునకు నిశ్చితమార్గము సంతరించుచున్‌ 


ఆరిన తత్తవెదియగు నాదిమ శంకరు నంజలించెదన్‌ - 13 


హిందు సమాజమందు నతిహీన పరిస్థితులావహింపగా 

అందలి మంచి చెడ్డలను నన్నితెజింగుల దిద్దితీర్చి తా 

నందరి మన్ననల్‌ వడసి యద్భుతరితి జగద్దురుండు నా 
నందలమెక్కనే మహుడు నట్టిడు శంకరు నాశ్రయించెదన్‌ - 14 


బుద్దుడు ०४००००2० ५३ పుట్టెను పుట్టెడు బుద్దులిచ్చటన్‌ 

బద్దవిరోధ మేర్పడుచు వచ్చెను వైదిక కర్మకాండ పై 

శ్రద్ధనశించె యజ్ఞముల (్రాద్ధ్దపు కర్మల వంటీవాటిపై 
పద్దతులొక్కటొక్కటిగ పాటిని తప్పుచునుండె నిత్తతీన్‌ - 15 


బుద్దుని రూపసంపదయు బుద్దుని భూతదయారసంబునున్‌ 

సిద్ధినిపొందె శంకరుల శ్రీకరదేహ మనంబులందునన్‌ 

ఇద్దగుణంబులవ్వి తన యీడిత శేముషి నాశ్రయింప దా 

బుద్ధమొనర్చె నీజగతి బూర్యపు వైదికమార్గ గామిగాన్‌ ` -16 


గౌతమబుద్దుబోధలకు కాలము కర్మము కల్సి వచ్చుటన్‌ 
జాతియు ధర్మసంస్కృతులు చచ్చినవోయన మూర్పబోవ న 
డై(త రసాభిషిచనల దాహము © తెప్పరించి యీ 


జాతిని బ్రోచినట్టిఘను శంకరదేశికు నర్పసేసెదన్‌ ~ 17 
సంస్కృతభాష గౌదనుచు సారవిహీనము పాళి భాషతో 

సంస్కృతి మూలకందముల జక్కగ దా బెకలింపబూనిగా 

సంస్కృత భాషలో దిరిగి సాధనముల్‌ సమకూర్చుకొంచుని 

సంస్కృతినెల్ల నిల్పుగురు శంకరసూరిని సంస్మరించెదన్‌ - 18 


గౌతముడాది శంకరుల కాలమునాటికి వేయియేండ్లు ఆ 

యాతతకాల ఖండమున నాకృతిదాల్సె సమస్యలెన్నొ తా 

నేతముదొక్కె నన్నిటిని నిబ్టె విరోధము తోడుగాక భా 

॥ వాతిమనంబు తోడుత శివంకరు శంకరు నాదరించెదన్‌ wane 19 


భ్రాంతికి కొారణంబయిన బౌద్ధమత స్థుల శూన్యవాదమున్‌ 

శాంతికి మూలకంబయిన శాంకర సమ్మితమై బెలుంగు చే 
దాంతమునందిమిడ్సి యిక దానితొ నేమియటంచు పల్కి సి 

ద్గాంతము సేసినట్టి ఘను ధన్యుని శంకరు దోయిలించెదన్‌ ~ 20 


వైదికబౌద్ధ ధర్మములు వాసిగ నీవిధినై క్యమందగా 

వాదవివాదముల్‌ సమసి వాస్తవిక స్థితి రూపుగైకొనెన్‌ 

పాదులుకబ్టెబో మజిల భాసురజాతియ జీవనంబు న 

మ్మోదము వెల్లిగా విరిసె మొత్తము హైందవ సంఘమందునన్‌ ~ 21 


భూతలమందుగల్లు మతబోధన తత్సరవేత్తలందరున్‌ 

భాతిగ హైందవంబునకు ప్రాణపదంబగు తత్త(మైన న 

26 మతంబుగూర్చి భళి! తప్పక నధ్వయనం బౌనర్రువో! 

లాతిని గూర్చి పిమ్మటనేె! లావు జగద్గురు నంజలించెదన్‌ - 22 


ఎన్ని శతాబ్దులాదిగనొ యిచ్చటనుండె విభిన్నధోరణుల్‌ 

అన్నియు మాతృవర్షమును నర్పనసేసె నఖండ భావనన్‌ 

కొన్ని సమన్వయంబులవి కూర్పగవచ్చిన పట్టులేర్సడన్‌ 

సున్నితమైన రీతినవి సుష్టుగ దీర్చినవారి గొల్సెదన్‌ -23 


బౌద్దమతంబదేర్ప్చడెను వ్యక్తిగ నొక్కని పేరుతో స్వయం 

సిద్ధము హైందవంబిదియ సింధువు అద్దితరంగమోయనన్‌ 
ఉద్దతినెంతపొంగినను నొద్దికయౌను తరంగమట్లు తా 

బౌద్దమడంగె హిందవిని బాధ్యుడుదానికి శంకరుండనన్‌ - 24 


ఆతడు బౌద్దనాశకుడు ఆతడు హైందవరక్షకుండునున్‌ 
ఆతడు చద్మ బౌద్దుడనునాదిగ నాడుట కద్దు యీ భువిన్‌ 
అతడు వాస్తవమ్మజయ హైందవ బౌద్దుల మధ్య మంచిగన్‌ 
జాతి సమన్య్వయించుచు సజావుగ నిల్చిన వాడనన్‌ వలెన్‌ - 25 


ప్రథమాశ్వాసము 


0 


॥ ५। le ' ' ' ' 
म ५ ' 
पि ८५, "स 0 gi ANS ८१५ (५,५.०५ iy ५ य) # 

५१ ५ 0 म RO iyi, AMY ya We er U WAVE Ta ati fs (४ a + 04 म) ककार नि त 
8 ब 1 a (0 0 द 9. 4 puter 40 ५ ए गन (111 
प aaron arriba pai een an TEN (1 (4 4 1 

प 4 1. 

। ॥ 


మహావతార విశేషాంశములు 


శివగురు నామకుండొకడు శ్రీకర నంబుదిరీయ ०२2०5 

శివపద పూజకుండు మతి శీలవతీమణి యార్యమాంబకున్‌ 

ధవృడు మహానుభావుడు ०००८8 సాధువు, ధర్మశిలియున్‌ 
అవిరళహోత యట్టిడు కలండటు కాలడి ధామమందునన్‌ ~ 


మిథునము పుత్ర హీనతకు మిక్కిలి వందురి శర్వుగూరిచిన్‌ 

ప్రథిత పథంబునందున తపం బొనరించి యుమాపతీ కృపన్‌ 
అధిగత దివ్య తేజుడగు నా త్మజుగాంచుచు ధన్యులైరహో! 

కథిత మహాప్రసంగమిది కొవ్యములందిటు చోటు చేకొనన్‌ - 


అదియ విశాఖ మాసము మహాశుభ జక్షపుపంచమి దినం 

బదియగు శర్య డైవతభమైన छक తదీయమౌ శుభ 

ప్రదమ భిజిత్‌సుముహూర్తమున బాలకుడుదృవమందె నందరున్‌ 
ఎదపులకింప శంకరుడెయీోతడటంచును నెల్లులెత్తగన్‌ - 


శిశు దశదాటి దాటకయె, శ్రీగురుడాత్మజు వడ్గు జేయగన్‌ 

పశుపతి యాజ్ఞ వేడుకొని పాటు పడంగను జొచ్చెనంతలో 

నశుభము దాప్పురించెనట నాతడు నాకము జేర' బోయె, నా 

శిశువును నార్యమాంబయును సీమ నెజింగని దుఃఖముల్‌ ००25 - 


గడచెను నొక్కయేడటుల కాలము చెంటను దుఃఖమింకె నా 
బుడుతడు పంచవర్షడయిపోయెను తల్లియు వడ్డు(జేసెనా 

కొడుకయె బండితుండు భళి! కోవిదుడయ్యెన్‌ వేద విద్యలన్‌ 

కడు ఘనుడెయ్యె వాదముల గాలడివానులు ధన్యులైరనన్‌ - 


మధుకర వృత్తిచే నతడు మానుగ( గాలము వెళ్ళబుచ్చుచున్‌ 

అధిక దరిద్ర బ్రాహ్మణి గృహంబునకుంజని భిక్ష వేడగన్‌ 

అధిగత శోకయామెయొకనామలకంబును వేయనాతడున్‌ 
మధురిపు పత్నివేడుకొని మంచిగ బంగరు (గుర్య్వజేయడే! - 


॥ >) 


ला 


६२ 
{> 
(8 
६. 
< 
२.९ 
3 
£5 
™ 
fe 
>< 
aC 
Cl, 
९ 
ul 
५ 
९ ‰ 
un 


శము నుదరింపగాన్‌ 
గ ( ద్రోసిరాజనెన్‌ - 


^ £^ 
{fe 

९) 
९६; 

£ 
{¬}, £> (~ 
८ 

Gr 
fx 
२६ 
९.९ 


మరియును సన్యసింతునను మాటను పల్కెను నామె కాదనెన్‌ 
సరితరి (జూచి, పూర్ణకును సాగెను తల్లితో తానమాడు నా 
తరినెలుగెత్తి నక్రమిది తల్లిరొ! పట్టెను చావు తప్పగన్‌ 
అరమదిమాని సన్యసిల నాజ్ఞను నిమ్మనె నామె యిచ్చెడున్‌ 


i 


జననిని వేడుకొంచుందను చక్కగ నర్మద యొడ్డుకేగుచున్‌ 
ఘన తపమాచరించు ననఘాత్ముని గోవిద పాదు ౯ జేరుచున్‌ 
తనివిగ సేవ జేయుచును ధన్యత(జెందగ సన్యసించి తా 
ననువృగ బ్రహ్మదీక్షంగొాని యాతని యానతి (గాశి (జేరెడిన్‌ 


అచటను శంకరుండు తనయద్భుత వాగమృతంబు చిందగన్‌ 
రుచిగ నుపన్యసించుచును రోదసి యెల్ల ప్రతిధ్యనింప గాన్‌ 

వచన పటుత్వ సంపదల వాద వివాదము లాచరించుచున్‌ 

అచిరమె విశ్వనాథు(గృప నంచితుడయ జనంబులందునన్‌ ~ 


అపుడె సనందనుండనెడు నాదృత బ్రాహ్మణ బాల పండితుం 
డుపగత ధర్మతేజు(డట నూడిపడెన్‌ గురుపాద సన్నిధిన్‌ 

కృపతో గురుండు నాతనిని రివ్యున నెత్తికవృుంగలించి తా 
నుపదకు(దీసె శిమ్యునిగ నొప్పెనునాతడె పద్మపాదు౯డై - 


అతడట గంగలో మునిగి ०5०९ ॐ వచ్చెడు దారి నడ్డమై 

జతపడె పుల్కసుండొకడు చప్పున(దొల్లుమటన్న యార్యుతో? 

_ జతురత( బల్కెనాతడిటు: “జర్లుట యెవరు? దేహదేహులన్‌” 
అతనిని మెచ్చిశంకరు(డు నచ్చెరువంది నమస్కరించెంబో। - 


తదుపరి శంకరుండు తన తద్దయు లక్ష్యము బూర్తి చేయగన్‌ 
బదరికి उत శిష్య పరివారము తోడ ముదంబు మీరగన్‌ = ` 
,అదనున గుర్వులన్‌ మతటీయు వ్యాస మునీంద్రుల సంస్కరించుచున్‌ 
దపడ వ్రాయగాదొడ 


कल 


Hn aaa 


' [4 । ॥ ॥ 
# a (५ + ८१५५१ yeas ५) > २१५५५. a Ae +) 
4 1 क 


10 


11 


12 


ఉపనిషదుతమంబులకు నూరిత వాొంసవచడ శృయంబుకు స్‌ 


అపి, భగ గీతకును నాతడు భాష్యము ప్రాసెనచ్చటడ్‌ 
అపుడె ప్రకాండ పండితుల నందజిజర్పల నోడ( గొట్టగన్‌ 
ది జగదురుండనెడు సార్గ్హక నామకుండయెంనంతటన్‌ { 


అతడు సనంద నాఖ్యుడగు నాదిమ శిష్యుడు, పద్మపొదు(డై 

సతతము వెంటరా గురుడు సక్కగం౭ బాశుపతాదికంబు లౌ 

మతముల ఖండనల్‌ సలిపి మంచిగ దిగ్విజయంబు సేయుచున్‌ 
స్తుతమతి యౌచు గాశికను జొచ్చెను మిక్కిలి శక్తిమంతుడై!  - 15 


తటికిని తానమాడ( జన దల్లికి నోపికలేపోవగన్‌ 
అటుతటి కేరళేశ్య్వరుడు నాయమ కోసము పూర్ణనుండియున్‌ 
రుటితిగ నొక్కవాయనటు చక్కగ శంకరునింటి దాకనున్‌ 


పటుగతి( @ 25९८ జేసి తన భక్తిని నిండుగ విన్నవించెడున్‌ 16 


§ 


నరపతి కావ్య కోవిదుడు నాటకముల్‌ దగమూడు వ్రాసియున్‌ 
నెరసులు దిద్ది తీర్చుటకు నెయ్యము మీజగ శంకరార్యుకున్‌ 

కరముల నుంచి వేడుకొన కావ్య కళావిదుడా దుహాత్ముడున్‌ 

తరచి పఠించి మెచ్చుకొని ధన్యుని( జేయెడె? కేరలేశ్వరున్‌ ~ 17 


పదపడి కొన్ని నాళ్ళకును బార్జివ చంద్రుని జూడ బోయి తా 

కదిపెను నాటకత్రయ వికాస యశన్సుల( గూర్చి యాతడున్‌ 

వదనము విన్నవోన నవి వహ్నికి దత్తములయ్యె నావుడున్‌ 

ముదమున నప్పగించెనని మొత్తము శంకరుడద్భుతంబుగన్‌ ~ 18 


ఉరుముల మెర్పులన్‌ దవిలి యుద్ధ్భతమై( జను వర్షధాటికిన్‌ 

నరతతి నల్లడల్‌ చెద నర్మద పొంగుచు నాట్యమాడగన్‌ 

వరయతి నర్మదాష్టకము( బాడగం दतु వానవర్ణలున్‌ 

36५८ గమండలాంబువుగ సర్యమిముడ్చబడెన్‌ భళీ! యనన్‌. ~ 19 


మమతలు జిల్కరించుచును మాత ఘనంబుగ(బంపుడబ్బుతో 
యతిపతి బద్రియందు నొకయాలయమున్‌ వెలయింపజేయ(గన్‌ 
సతతము దేశమందుగల సర్వజనంబులు వచ్చిపోవగన్‌ 

అనితర ధర్మ కేంద్రమయి హైందవజాతికి ८ బూజ్యమయ్యెడున్‌ - 20 


15 


4 द (र प) ania og? ५४५ pap ध ५) 
4 44 
r ५ 1 
| 


జసనికి బాగలేదనగ జాగది సేయక బద్రి నుండి, త్రా 

చనియెను కౌలినడ్కలను సక్కగం గాలడినాగ పలెకున్‌ 

తనివిగ సేవ జేయుచును తల్లి గతింప యతింద్రుడయు (డా 
తనయుని ధర్మమున్నెతిగి తప్పక నెత్తికి 7९८ బెట్టెడే! - 21 


అట నమరేశ్వరంబునను నార్వుడు గొోవిదపాదుడక్క టా! 

ఘటీకలు లెక్క పెట్టుచును కాలుని పిలు బ్రతీక్ష సేసెడున్‌ 

చటుకున( జేర రమ్మనెడు జాబదియంది యతీంద్రుడాపళన్‌ 

ర్హుటితి బయాణమున్‌ సలిపి చక్కగ (०८०९259 చేరికొల్సెడున్‌ ~ 22 


దినమణి యస్తమించె మతీ దీటగు దేశికు డస్త మించె నా 
దినమణి యాత్మ తేజమది తిన్నగ చేరెను నగ్నియందు నా 
ఘన గురు దివ్వలతేజ మనఘాత్ముని 2०८०८ జేరెనంతటన్‌ 
మన యతి సఇబదాయ గురుమార్గ నిదేశికుడయ్యె నిచ్చటన్‌ 23 


ప్రణుత మునీంద్ర వ్యాస భగవానుని నందనుడా శుకర్షి యా 

ఘన మునిశిష్యుడై మనిన కారణజన్నుడుగౌడపాదు డా 

గుణనిధి ఛౌత్రుడై చనిన &० ८2०८०८८० వాని శిష్యుడౌ 

మనగురు శంకరుండుహహ! మానుగ నొప్పయణురంపరాగతిన్‌ - 24 


యతీపతి శంకరుండు తన యత్నము చేతను జాతికంతకున్‌ 
బుతమును నింపినట్టి ఎధమెన్నగ నేర్తురె? యెవ్యరేనియున్‌ 

యతిపతి ముక్కు మూసుకొని యాత్మ సుఖంబునకె తపించుటన్‌ 
మతమది కాదు; కౌదు; మటీ మానవ జాతిని నుద్ధరించుటే! -25 


ద్వితీయా శాాసము 


| 
वि षिन ८ |, , ॥ 1 1 | 
(न रथाप स ९१११५ रि May RY me ५.५५ १५५।५ an Es १५.५.५४. ५५/५९. ५. गन ५११ भनभा ( # ५ i 
SD 5 4. (4 6: 4५0५4 at wate) os 4 0... 440 (= eens, 4 Gatien 
REE व 4 4 4; ० 5 
+ # दः (०५४ ర్‌ ८५ शौ ५८ 


16 


ఘనుడా శంకర దేశికోత్తముడు చెంగావృల్‌ సిరుల్‌ జిమ్ముచున్‌ 

ఇన బింబారుణ కాంతి పుంజములతో నేకాత్మతన్‌ జెందగన్‌ 

ఒనరన్‌ దండము జేత బూనుచును తానొంటిన్‌ సదా తిర్లుచున్‌ 

జనతా మానస భూములందు ననహో! చాటించె నద్రైతమున్‌ - 1 


వరణాసీ నదులే పురిన్‌ గదలు నా వారాణసిన్‌ వీడుచున్‌ 

పరగన్నేగె (బ్రయాగకున్నెచట ముప్పాయల్‌ బలే కూడెడున్‌ 
భరమొప్పన్నట కుంభమేళయసు నా సర్వంబు నేర్చర్సుచున్‌ 

వరలన్‌ జేసెడు జాతి జీవనమునన్‌ భావాత్మకై క్యంబుగన్‌ - 2 


అచట న్నక్షయ మల్టినీడ నొకరుం ८६९० కుష్పార్తుడై 

ఆచిరంబే తన ప్రాణమున్‌ విడువగా నారాటమున్‌ జెందగాన్‌ 
ఉచితంబౌనుపచారముల్‌ సలిపి యాయుష్యంబు నారోగ్యమున్‌ 
పచరించెన్‌ మతి శిష్యుగా గొనియె నా ప్రాణిన్‌ ఉదంకుండనెన్‌ - 3 


అటనాచార్య ప్రభాకరుండనెడు వాడత్యంత మేధావి, తొ 

నటు వాచాలు(డు కర్మకాండ పయినన్‌ పట్టున్న కర్మిష్టి యా 
ఘటికుండైన కుమారిలాఖః భటుకున్‌ గారాబు శిష్యుండు వాన్‌ 
८०९७5 గోల్పెను శంకరుండనగ రిచ్చల్‌ వోవగా నేటికిన్‌ - 4 


€ ९८५) &९ ధరనాము డాతనికి నేకైకాత్మ పుత్రుండు, తా 

నిలపై మందుని మాడ్కి( గన్పడును గాకెంతేనియున్‌ జ్ఞాని, యా 
కలితాత్మున్‌ దన శిష్యు(గాయ గొనుచు సంజ్ఞావాచకం బివ్వగన్‌ 

లలి మస్తామలకాభఖ్యుడయ్యెనిక నేలా నింగికీర్తింపగన్‌ - 5 


ధర మీమాంసక చక్రవర్తియు మహోదాత్తుండు వేదంబులన్‌ 

పరిరక్షింపగ( బూనినట్టిడు మహాపాండిత్య సంశోభితుం 

డరయన్‌ బౌద విరోధి 63००४८८ దనకున్నత్యంత పూజాండు నా 
. గురుతుల్యుండు కుమారిలాఖ్యు( గనగన్‌ కొండంత కోర్కెన్‌ జనెన్‌ 


Fe ts 
Were 
rae 
4 
व 
= 
२ 

- 
र 
अ 
द 


छम्य పద్ధతి బౌద్దమున్‌ గజిచి తాఘోరం బొనర్చెన్‌ మరిన్‌ 
మహితాత్ముండగు బౌద్ద గుర్వువధకున్‌ మార్గాంతరానన్‌ తనే 

బహుధా కౌారణమయె నావగప్పుతోబ్రాణానిలంబూడ్యగా 

నిహితాత్ముండు కుమారిలుండు తుషవహ్నోన్‌ జేరెంబో నచ్చటన్‌ - 7 


కుములం జొచ్చు కుమారిలుం గనుచు( దా గుందెన్నహో, శంకరుం 
డమితంబంచును( జెప్పనేమిటికి? నొ యాయార్హ సంభాషణల్‌ 
మమతా భాన మహానుభావములు సామాన్యంబులే తెల్స(గన్‌ 

అమరుండై చను భట్టునుండి తనుగా నందెన్‌ మహాస్ఫూర్తినిన్‌ 


1 
8 


పిదపన్‌ మండనమిశ్రుడన్‌ బరగు నా పరున్న మీమాంసకున్‌ 
కదియంగా జనె శంకరుండు మిఢథిలాఖ్యన్‌ పట్టణంబున్నటన్‌ 
ముదమొప్పన్‌ పదిమందితో గలిసి ముప్పూటల్‌ మహాచర్సలన్‌ 
పదరన్‌ జేసెడు నింటినిన్‌ దరిసి తా ప్రశ్నించె సంకేతమున్‌ 


1 
८0 


స్వతహానో పరతంబు గానొ నిగమ ప్రామాణ్యముల్లీ భువిన్‌ 

సతమున్‌ కర్మఫలంబునే యిడునొ దోషంబున్‌ మరీ యిచ్చునో? 

తతమీ లోకము నిత్యమో మటియనిత్యంబో? విచారింపగన్‌ 

ఇతిగా చిల్కలు పల్కుచోటదియ పో! నిద్దాత్ము గేహంబనన్‌ - 10 


సరిగా మండనమి్రు నింటను బ్రవేశంబంది, తాచర్పకై 

బరిలో దించెను వానినిన్‌ నిజముగా బాగా విచారింప(గన్‌ 

ఇరుపక్షంబుల లక్ష్యమొక్కటె తగన్‌ ఈ దారులే భిన్నముల్‌ 

తిరిగెన్‌ మిశ్రుడు శౌాంకరంబునకు నంతేవాసి సన్వ్యాసిగన్‌, - 11 


పతిలో సామగు పత్ని కావృునను నే వాదంబుల న్నోడినన్‌ 
పతియున్నోడును బూర్తిగా ననుచు నా పత్నీలలామంబు, భా 

రతి తాముందుకు వచ్చి శంకరుతొ నారంభించె వాదంబులన్‌ 

అతివన్‌ గెల్వగ నాజునెల్లడిగె నాహా! యాతడున్‌నేర్పుగన్‌ = - 12 


పరకాయంపుం బ్రవేశమున్‌ జరిపి. తాభ్రాంతిన్‌ సుఖంబానియున్‌ 
పరమాత్మున్‌ గృప నాత్మదేహమును' సంపాదించియున్‌ ४८८३ 
బరిలో దించియు కామశాస్త్ర విషయ'ప్రస్తావనన్‌ భారతిన్‌ ` 
మరలన్‌ గెలి నామంబి 


Sonate: 


fet 


A 

| 
| 

ox 

5; 

WONT KX 
६ 

५ 


५०, 
न 
थ ५ 


११५५५, 
(1. 
0) 


५८ 


18 


అవలన్‌ భారతియోగ వహ్ని(బడి తానాహూతియై భర్తలో 

నవలీలన్‌ లయమందె, నామెకును శ్రీ యార్యుండు శృంగేరిలో 

సవిధిన్‌ సుందర మందిరం బునిచి శిష్యాగ్రున్‌ సురేశున్‌ దగన్‌ 
అవినాభావత పీఠమం దునిచె నాహా యేమి సాహార్థముల్‌! - 14 


గురువానందగిరిచ్చు సేవలను తాగొంచున్‌ ముదం బొప్పయగాన్‌ 
కరుణన్నిచ్చెను సర్వ విద్యలను నాజ్ఞానార్తుండునున్‌ భక్తితో 

గురువున్‌ స్రోత్రమొనర్చెం దోటకములన్‌ గుర్తింపు తోడన్ననన్‌ 

సరిగా నాతని దోటకుండనెడు నాసంబుద్ధితోం బిల్వగన్‌ ~ 15 


మునియౌ జైమిని చెప్పినట్టిదగు నా పూరంపు మీమాంసకున్‌ 
ఘనమౌవేదము కర్మకాండయును ముఖ్యంబౌచు( దామొప్పెడున్‌ 
ఘనమౌ యుత్తర శబ్దపూర్వమగు ముఖ్యంబైన మీ మాంసకున్‌ 
కనగన్నౌపనిషత్తులున్‌ మరియు తౌజ్ఞానంబునున్‌ ముఖ్యముల్‌ 


16 


అలవేదంబుల( గర్మకాండముల తామంగీకరింపన్‌ సదా 
ఇలపై నొల్లని నాస్తికంబులగు నా యెల్లన్‌ మహాశక్తులన్‌ 
తలదించంగను "సయగా౭ దలచి యేతామెత్తెనన్నట్లుగన్‌ 
ठ" శంకరదేశికుండు తనదొ పాత్రన్‌ చలాయించెడున్‌ - 17 


తనరన్‌ శంకర దేశికుండు తన ప్రస్థాన త్రయంబున్‌ భలీ! 

ఒనరన్‌ భూమికగా నమర్పుకొని యూరూరన్‌ ప్రయాజించుచున్‌ 

ఘన వేదాంతపు దుందుభుల్‌ దిశల మోగన్‌ జేయుచున్‌,జాతిలో 

ననువౌ జాగృతి గొల్పగా జెరిగెబో 32९8 సిద్దాంతమున్‌ - 18 


అటులున్‌ ఉత్తరదేశ యాత్ర ముగిసె న్నత్యంత గంభీరతన్‌ 

అటుపై దక్షిణ దేశయాత్ర కొజికై యా కంచిలో గాలిడెన్‌ 

అటం గామాక్షి సమక్షమందునను శ్రీచక్రంబు వేయించి, తా 

పటిమన్‌ సేవలొనర్చి వేంకటపతిన్‌ ప్రార్థింపగా నేగెడున్‌ - 19 


१ # 1 < 
€> టి తె 3 & కజనంబుల న్‌ నముల న్‌ చాలంగ నాకటం గ 3 
| 
అ 
| => 
అట బా మాక్ష © 5 రవంబనేె డు "నాయం (€ తంబు వే యించు చు న్‌ 
' किण 
ఇట లో కంబు ॐ పెద సామి క్రి న తౌనెం తో యశంబిచె yy బో | ~ 20 
ति 0 11 
0 111 
(1 1 


५ 


१५ fs 
५५ 

0 ५ 
त tO TNA) ग 
११५०५२०१ 1८५०५0५५ 


19 


^ १ 2 > ఇ ~ 
శత సంఖాణధిక సంతతితొ శ్రీ 2 ००९००5०5 2८० ४25 
कै [9] ४ [क 


శతథా దేవని 2295 గొలుచుచున్‌ సంతృప్త చిత్తుండునై 


ద చ 
५ 


స్తుతికౌవ్యంబుల సంతరించియును సంస్తుత్యుండునై యొప్పుచున్‌ 


| | 


అతులంబైన మహానుభావమున నాహా! ధర్మమున్‌ బ్రోవడే! ~ 21 


కదలెన్నంత యతీింద్రుడా హరిహరాఖ్యంబైన తీర్థంబుకున్‌ 

వొదిగెన్‌ ద్య్యర్థిగ పాఠమున్‌ జమిలిచేల్పుంగూర్చి సొంపారగన్‌ 
తదుదాత్తుండగు వ్యానుడిచ్చినది యాతత్త్వంబు లోకంబినన్‌ 

ఎదిగెన్‌ చక్కగ గుళ్ళు గోపురములున్‌ ఐర్పాటులయెన్‌ భువిన్‌ ~ 22 


ధర మూకౌంబయు( జూడ(గా హరిహరాత్మంబైన యాతత్త$మే! 

కరుణన్‌ అయ్యది దేవియౌకతన 'శ్రీగౌరీ' పరాతత్తఃమౌ 

దరిసెన్‌ శంకర సంయమీంద్రుడటకున్‌ దర్శింప నా దేవినిన్‌ 
వరుసన్‌స్తోత్రము సేసెపో! తన మహాభాగ్యంబుు పండెన్ననన్‌ -23 


మరియున్‌ ద్యారక యింకనున్‌ అటుల గామాఖ్యంబు నా క్షేత్రమున్‌ 
అరయన్‌ 586 దేశమందుగల నాయా పుణ్య తీర్థంబులన్‌ 

వరలన్‌ ఉత్తర భూములందుగల నాబడ్రీ మొదల్‌ ई ॐ 
చరియించెన్‌ మరి తల్లినేలపయి నాశ్చర్యంబు సంధిల్లగన్‌! - 24 


०९०७5 కౌలడియోగి పుంగవుడు తానెంతేనియున్‌ పూన్న్సితో 

ఘటికుండై తన దేవ దుర్లభ మహాగాంభీర్య తేజోయుతుల్‌ 
నిటలాక్షొప్తగణంబు( బోలుచును నన్నింటన్‌ మహాజ్ఞానులున్‌ 

పటు ధీరుల్లగు శిష్య పుంగవులతో భద్రాత్ముడై యొసపెడున్‌! -25 


తృతీ యాశ్యాసము 


జాతీయ సమైక్య భావనా ప్రాదిపదికల నిర్మాణము 


దేశంబే తనుగా తనేమతటీయు నీదేశంబుగా నొప్పుచున్‌ 

దేశంబంతయు( గాంతి పుంజమటులన్‌ దేదీప్యదీపంబుగన్‌ 

లేశంబేని విరామ మన్నదదియున్‌ లేకుండగా దిర్గె( బో 

ఈశుంబోలిన శంకరుండనగనే యేలాగు र्द) మౌ! - 1 


చేతంబూనెను ధర్మదండమును యోచింపంగగా నద్దితా 
ఖ్యాతింబొందెను రాజదండముటులన్‌ కాదేని తానేవిధిన్‌ 
జాతిన్‌ రాజుగ శాసితంబొనరిచెన్‌ చక్కంగ నాశ్సర్యమౌ 
రీతిన్‌ జాతికి గూర్చినట్టి గురువున్‌ శ్రీశంకరుం గొల్యరే! - 2 


నాల్లుం దిక్కుల నాల్గువేదముల విన్నాణంబు దాసింపగాన్‌ 
నాల్లుం బీఠములవ్యి నాటుచును నానాతత్వమందేకతన్‌ 
కల్లంజేయుచు జాతి జీవితమునన్‌ జ్ఞానంబునున్‌ నింవుచున్‌ 
వల్లుంగూర్చిన శంకరార్యునకు వహ్యా!సాటి యెవ్యారిలన్‌! 


| 
0 


కంచిన్‌ క్రాలెడు కామకోటి మఠమున్‌ కట్టించె మున్ముందుగన్‌ 
అంచున్‌ గొందటు పల్కుచుంద్రు వినగన్‌ ఆచూకి దీయించగన్‌ 
మించున్‌ వేడ్కను భక్తకోటులెవరో మేలంచు నిర్మించిరౌ 

నంచున్‌ దల్పెద నాల్గు పఠములకు న్నన్యంబుగా నెంచెదన్‌ 


| 
॥ 


తుంగాతీర పవిత్ర భూతలమునన్‌ & 5 వినిర్మించెనా 
శృంగేరిన్‌ యజువున్‌ ప్రధాన శ్రుతిగా జృంభింప(గాయ జేయుచున్‌ 
తుంగుండైన నురేశ్వరార్యుని కడుందూగంగలాడోయనన్‌ 
భంగిన్‌ పీఠముపైన నిల్బనతడున్‌ భద్రాత్ముడై యొప్పడే! 


t 
ली 


ప్రాచీసాగర తీరమందుగల యా ప్రాచిన "6285 

ప్రాచార్యుండు మఠంబునిల్సి యచటన్‌ ప్రాబల్కు బుగ్వేదమున్‌ 
ఆచారార్హము యేరరించిపతిగా హస్తామలుంజేయ వ్యా 
కోచంబంది సమృద్దమయెనదియే గోవర్ణనాఖ్యంబుగన్‌  , = 6 


। 
५ ९५५५० १०१४ 44 wise 6 

(र aie 44६ 4 Mar 1 

प 4 EA a Cece eee 


21 


ఆంతన్‌ పశ్చినువార్థి వృుణ తటినిన్‌ ఆద్యారకాఖ్యన్‌ 2255 
ఆంతుంజికుని యంత్వచేదమగు నా యాధర్వ్యము 5 నిలుచున 


(S| 
ఆంతేవాసుల నగ్రగణ్యుడనగా నాపద్మవాదాఖ్యుల 3 
సంతుల్‌మెచగ నేతగన్‌ నిలుపుచున్‌ 9०& ०८ బీరఠంబొగిన్‌ ~ 7 


"055 బదరీవనాంతరమునన్‌ సామంబు ముఖ్యంబుగా 

ఠంబును తోటకాఖు$ నచటన్నుంచెన్‌ సమిక్షార్థమై 
25225 దానికి నామ మద్భుతముగన్‌ జ్‌ కతిర్మరంబంచునున్‌ 
రేప్పల్‌మాపులు భక్త కోటులవురా! రెండంతలై వచ్చిపోన్‌ ~ 8 


డీమంతుండు సురేశ్వరుండు మిథిలా దేశీయుడర్చించెం బో 

నీ మంతంమగు దక్షిణాది మఠమున్‌ శ్రీ పద్మపాదుండునా 
శీమంతుండగు దాక్షిణాత్యుడవృరా సేవించెనా ద్వారకన్‌ 

కేమంబైచను తీరుతెన్నులివియౌ చెప్పంగనీ భూమికిన్‌ - 9 


ఆ పూరిన్‌ పెనుపొందినట్టిడగునా హస్తామలాఖ్యుండునున్‌ 

ఆపూతంబగు బద్రిలో నిలిచినన్నా తోటకా ఖ్యుండునున్‌ 

> పుణ్యంబగుచోటులన్‌ వెలసిరో యిచ్చోట్ల ८ జేరంజనెన్‌ 

ఆ పూరరభు శంకరార్యుదగు నా యాలోచనన్‌ మొక్కెదన్‌ - 10 


ఎన్నో పీఠము లేర్పడెన్నిచటను న్నెంచంగ భిన్నాకృతిన్‌ 

అన్నింటన్‌ వెలుగొందు ముఖ్యమగుచున్నా శృంగగిర్పీఠమే 

అన్నన్నాయది ४०६००८० ७०८ దా నావాసకేంద్రంబనన్‌ 
సన్నంబొందుచు నెల్లపీఠములకున్‌ సంధాన కేంద్రంబయెన్‌ ~ 1 


ఎల్లన్‌ బీఠములందున న్నతడుతా 36) ठ) ८ బూజావిధిన్‌ 

తల్లిన్‌ శారదనున్‌ దయామయుడునా ०७5 ప్రభున్‌ షోడశిన్‌ 

అల్లన్‌ మౌళిని దాల్చువాడునగునా యంబాపతిన్‌ ఈశ్వరున్‌ 

ఉల్లంబారగ నర్పసేయు విధమున్‌ ఒప్పారగా జేసెడున్‌ ~ 12 


ఈదేశంబన ८ బద్మమే యగునులే హిందూ సమాజంబె యౌ 

తాదేహంబు ధరించినట్టిడగుడున్‌ తద్ర్రహ్మదేవుండుపో 

ఆదేవాత్ముని నాల్గు మోములవురా యానాల్లు పీఠంబులున్‌ 

అందున్‌ మోగెడునాల్లు వేదములహో! యాదర్శ మి జాతికిన్‌ -13 


mum 
22 


ఈ పఠంబుల యందు సంస్కృతమెతా నేలున్‌ ప్రధానంబుగాన్‌ 
ఆపిమ్మంటనె దెశభాషల కగున్నాలంబనం బచ్చటన్‌ 

ఎ పొటన్‌ తిలకించినప్పటికినిన్‌ ఈజాతి యెకాత్మతే 

ఎపారన్‌ వలెనన్న శాంకరమతంబే యీ సంస్ఫృతీరక్షయా! 


అదిత్యుండును నంబికొనతియునున్‌ ఆ విష్ణుదేవుండునున్‌ 
ఆ దివ్యుండు గణాధినాథుడు మహన్యాసుండు మాహేశుడున్‌ 
ఆదిన్‌గాగల పంచదేవతలకున్‌ ఆ షణ్ముఖుం జేర్పియున్‌ 
వొదున్‌ గొల్పడే శంకరుండు శివపూర్వంబైన పంచాయతిన్‌ 


ఎన్నెన్నో మతముల్‌ మతానుగతులున్‌ ఇందందు దేశంబునం 
దున్నంజూచిన శంకరార్యుడవురా యొక్కింత యోచించుచున్‌ 
అన్నింటన్‌గల సామ్యభేదముల ८ @ నగ్గించి తగ్గించుచున్‌ 
అన్నింటిన్నొదిగించి నిల్పె సరిగన్నాంతున్‌ మతారాధనల్‌ 


తానందెన్‌ మతి షణ్మతారన మహాతాత్సర్య సంస్థాపనా- 
నూనాచార్యుడు శంకరార్యుడనెడున్‌ నూత్నాంక నామాంకమున్‌ 
ఆనందామృత వార్థి ५ దేలిరిజనుల్‌ ఆధ్యాత్మిక క్లేత్రమం 
దానితైక్యము ८ జూచి దేశమున ८ దానందెన్‌ జగద్గుర్వుతన్‌ 


అంతేగాదతడానతిచ్చినదియౌ యా సాహితిన్‌ గూర్చియున్‌ 
ఎంతేనిన్‌ ॐ చెప్పగావలసినం తీయుర్విపై నుండగాన్‌ 
ఇంతేనిన్‌ వివరింపకుండగనుతా నెవ్వాడు నూర్కుండుపో 
సుంతేనిన్‌ సెలవిచ్చిరో యిదిగొనే సూచింతుదిజ్మాత్రమున్‌ 


స్తోత్ర గ్రంథము లెన్నియోనతడు తాశోభిల్లగా ८ జెప్పడే! 
తత్రస్థంబు కవిత్వ సంపదను, తత్రాపీచ తత్త్యంబునున్‌ 
చిత్రింపన్‌ దరమే యిలా తలమునన్‌, చిన్నంబుగానై ననున్‌ 
ధాొత్రిన్‌ శంకర సంయమీంద్రుడనగా ८ దాకొవ్యనిర్మాతయున్‌! 


అర్సించెన్‌ శివశక్తి యుగ్మగతముల్‌ ఆనంద సౌందర్యముల్‌ 
వర్పస్సుల్‌ లహరుల్‌ లహర్లనగనున్‌ వారంగ భవ్యంబుగన్‌ 

చర్చించెన్‌ బహుధా వివేకరుచులన్‌ చల్లంగ చూడామణుల్‌ . 
ఆర్చెన్‌ జ్ఞాన పీపాసులన్నహహతా నా.యేకమౌ శ్లోకితోన్‌! 


Bee 


23 


t 


14 


Soe 


కి నరసింహ పంచకమునున్‌ శ్రీ మన్ననీషాస్తుతిన్‌ 

తీత య ంబుగొన్న భజగోవిందంబు సుళ్లోకముల్‌ 

న్‌ ०८६८ జేయునట్లిదగు నా శ్రీ మాధవస్తోత్రమున్‌ 

న్‌ లెక్కకుమించినట్టుగను నోలిం జెప్పడేయాతడున్‌! - 21 


ती Ga ९" + 


ఎన్నో యష్టకముల్‌ రచించె భళిరా! యెన్నంగనందుండియున్‌ 
అన్నీయన్నియె నర్మదాష్టకమునున్‌ ఆయన్న పూర్ణాష్టకం 

బన్నన్నా యమునా, ప్రయాగ మటీయున్నా కృష్ణ గంగౌష్టకా 

అన్నన్‌ గొన్నిటి ८ చెప్పి చాలునికపై 23०४०21 56०45 ~ 22 


ఓ వేదాంతి ००4८४९८० ६२5०, న్నూహంబె యాశ్చర్యమౌ 

ఆ వేదాంతపు దుందుభి ధ్వనులునున్‌ ఆకావ్యసార ధ్యనుల్‌ 

ఆ విజ్ఞాన మహాపోకోషములునున్‌, ఆలోకవృత్తంబులున్‌ 

ఆ విశ్వాదృత బుద్దియోగమును నాహాయేమి వర్థింపనౌ! -23 


చెప్పెన్‌ గీత జగద్గురుండయిన యా శ్రీ కృష్ణదేవృుండహో! 

ఒప్పన్‌ వ్రాసెను పూర్ణిమా గురుడహో యుద్దంథ రూపంబునన్‌ 

చెప్పెన్‌ భాష్య మహో! జగద్దురుడు తాశ్రీశంకరాచార్యుడున్‌ 

తప్పన్‌ రాదిక మువ్వురన్‌ బిలువనా గీతాయోగులంచీ భువిన్‌ - 24 


ఈ యోగిత్రయ జన్మమాయెనిచటన్‌, ఈ భూమి భాగ్యంబునన్‌ 
ఆయిర్వుర్‌ జనియించిరిచ్చటను నా నారాయణాంశంబునన్‌ 

శ్రీ యాచార్యుడు జన్మమందెనిచటన్‌ శ్రీ శంకరాంశంబునన్‌ 

ఈ యోగంబును గూర్చి యేమి చెబుదున్‌ ఎంతంచునున్‌ జెప్పెదన్‌! - 25 


८३९४० ८" శ్రా సము 
फ 


క వేదాంత దీపాంకురములు 


బ్రహ్మంబు సత్యంబు పరగ జగన్మిథ్య 
జీవుడే బ్రహ్మంబు చెప్పనహహ! 

అల జగద్గురు శంకరాచార్యు నదై$ఃత 
వేదాంత సారాంశ బిందువిద్ది 

& ९९०९००5" దదై(తంబటంచును 
నర్ధంబు ८ జెప్పుదు రవని బుధులు 

బ్రహ్మయే జీవుండు పరుడు గాడౌరౌర 
అగుదు రొక్కటియనునర్ధ్థమిద్ది 

అరయ 5९ వేదాంతమవనియందు 

కేవలాదై(త నామ సంకేతితముగ( 

బిల్వ బడుచుండుస్పషార్థవిధమునందు 

శాంకరంబైన వేదాంత సంజ్ఞితముగ- - 1 


సమ్యగ్విచారింప సచ్చిదానందుడౌ 
బహ్మంబుతో నైక్యపడగవలయు 
తెలియబడెడువాడు తెలిసికొనెడివారు 
లేనట్టి యొకవిధ లీలయద్ది 
అదియ ०5०६००० యసలగునర్భాన 
దానినే కేవలాదై(తమండ్రు 
సరిపడున్‌ ए ९००० సాధకదశయందు 
శిఖర మెక్కవలయు సిద్ధియందు 
కనగ సుఖదుఃఖ భావముల్‌ కలుగనట్టి 
కాలమాన పరిస్టితుల్‌ (५९७२४२७५ 
జ్ఞానయోగంబు చేతను గాంచదగిన 
€< ९००००००० ८ జక్కగా ८ దలపవలయు ~ 2 


ఈ ప్రపంచకమెల్ల నెల్లవేళలయందు 
మనియుండుననిపించు మనకు ८ జూడ 
నిజమువిచారింప నిజముకాదీయూహ 
క్షణభంగురింబిట్టె ४८0 शये 
పక అక 


42042929 "2302० మనుజసంతలతినెల్ల 
మోహంబునందున ముంచివేయు 
మాయతొలగినయట్టి మరునిముసంబున! 
ఎటిక బడునుసూవె! యిట్టి నిజము 
८० & 5०222 పాముగా (భ్రాంతిబడుచు 
భ్రాంతితొలగిన పిమ్మట రజ్లువనుచు 
తెలిసికొన్నట్టి చండాన(ందెలియవలయు 
८९००००४० ५ జెప్పెను శంకరుండు 


రజ్ఞాసర్పభ్రాంతి రమణీయమైన ట్టి 
రోచిప్టువై నట్టి రూపకంబు 
రూపకంబెేకాదు రోచిష్టువై నట్టి 
(ఖాంతిమదంచును పలుకవలయు 
త్రాడునందుననహో! త్రాచునారోపింప 
రూపకంబయెవో రుచిరముగను 
భయకరంబైనట్టి &०७ ०८ గొల్పగ 
(ఖాంతిమదంచును ८ బరగెనదియు 
ఇట్లు లోకోత్తరంబౌచు నెసగునట్టి 
మహదలంకౌర వైభవ మాధ్యమమున 
తనదు వేడాంతసారము ८ దనర (జేయు 
శంకరాచార్య పదములుశరణుమనకు 


బ్రహ్మంబుసత్యంబు పరగజగన్మిథ్య 
యనెడు సిద్దాంతపునర్ణమిదియె 
బ్రహ్మపదార్థంబువలె జూడజగమిద్ది 
నిత్యమైసత్యమై నెగడబోదు 
అంతమాత్రముచే నసలులేదనిగాదు 
జగతిన్‌ వ్యవహారసత్యమొదవు 
వ్యవహారసత్యంబు వరలునాల్గువిధాల 
అదై(తవాదుల యభిమతమున 
స్వాష్నికంబునుమటీ ప్రాతిభాసికంబు 
వ్యావహారికమును పారమార్థికంబు 
వనరునొకటిని మించుచునొకటిగాగ 
చివరిసత్యంబె చెప్పగ ८ జిపరిమెట్లు 


అదై(తమతమున నౌ బ్రహ్మమొక్కటే 
కూటస్టవస్తువై కొమరుమిగులు 
అదియె యధివానమనబడుచుండును 
నిత్య్వమైసత్యమై నెగడుచుండు 
పరమాత్మనాబడు బ్రహ్మమొక్క టెసుమీ 
ఒక్కడై పలుసెర్ల నొపుచుండు 
తత్సన్నిధానంపు తత్రుభావంబున 
సకలమౌ యీౌస్నష్ష జరుగుచుండు 
భూతపంచక యంతత్రంబు వుష్కలముగ 
నున్నగూడను నిసృష్టియొదవబోదు 
బ్రహ్మసాన్నిధ్యమున్ననే సృష్టిజరుగు 
కాకయున్నను గాదంచు € గనగవలయు ~ 8 


జీవసంఘముయొక్క చేసిన కర్మల 
బీజసంతతులవి పరుకొనుచు 
పరమాత్మశక్తిలో పరమగూఢంబుగా 
లీనమైయుండెడి లీఅలయద్ది 
పరిపక్వదశయందు ८ బరమాత్మకృతమైన 
_్రేరకేక్షణముచే ८ బ్రకృతినుండి 
ఆవరణంబును నటులెవిక్షేపంబు 
లనుశక్తులవిపుట్టి యద్భుతముగ 
సృష్టికార్యంబునకును దామకృష్ణమైన 
రంగభూమినిరచియించు రమ్యసరళి 
అదియెసూవె మాయావాదమండ్రుజగతి 
శంకరాదై(త తత్తఃంబుసారమనగ - 7 


ధరణి మాయావాద తత్త్వంబునేబుధుల్‌ 
పలుకుచుండ్రు వివర్తవాదమనుచు 
కూటస్థవస్తువు కొద్దిగానైనను 
మార్పు చెందకయుండు మరియుచెడదు 
కానివేరుగనద్ది కానుపించునుసూవె 
త్రాడదివపాముగా ८ దనరినట్లు 
తాడుతాడేగాని తొచుకౌొదుగదోయి 
` వరలునిద్ది వివర్రవాదమనగ 


4 క క్ల Ma TERS sr 9 ( (द १ ie ५ 4 ६ 4 A 
4. 


2.1 


మాయ నా బడియెడుమాట నూత్నముగాదు 
శ్రీశంకరుండె తా చెప్పలేదు 

వెనుకటికెపుడో వెదవాజయమందు 
వాడబడినయదబ్టీవాక్కు సూవె 

కాని దానిని గూర్చి కమనీయ ఫణితిని 
వ్యాఖ్యానమిచ్చిన వాడతండె 

మాయ” నా ప్రకృతియె“మాయి” మహేశుండు 
అనుచువేదమునందు నర్ధమొదవు 

కానియద్రైత మతమున కనగవచ్చు 

అద్ద సద సద్విలక్షణమైన యల, 

అది, యనిర్య్వచనియమునై నయట్టి 

ముక్తినొసగు సర బ్రహ్మశక్తి యనగ - 9 


బ్రహ్మానుభవసిద్ది ప్రాప్తమైనంతట 

'మాయాతా తృటిలోన మాయమగుట 
'సతొ' శబ్దమయ్యది సరిపోదుమాయకు 

'సత్‌' త్రికాలాబాధ్య సత్యమగుట 
సదరు 'అసత్‌ొ' అను శబ్దంబుగూడను 

సరిపోదుమాయకు శాస్త్ర విధిని 
అసలు 'నసత్తు'కు నాప్రతీతియెలేదు 

అపని 'మాయ' ప్రతీతమగుచునుండు 
అట్లు రెండుదిధంబుల నలవికాదు 
అదియ 'నిర్యచనంబునికగుటవలన 
మరియు' యనిర్యచనీయముమాయయనుచు 
తలపవలయును నద్దైె$త తత్తఃమందు ~ 10 


అద్వైత మతమున నజ్ఞానమన్నను 
మాయయటన్నను మరి యవిద్య 

సరిసమానార్థక .సంజ్ఞావదంబులై 
ప్రకరణార్థంబున వరలుఛుండ్లు 


॥ 
प 8 (1 aes नन ५ ८; 4८24545८ # 0 ५ नव) 6 ग AS AI a snr nA Ae rea nA Rn vT oA Aint Raya Kya AWA eu Rew rr CALE oN न १ ५१ 
(4 0 < भ ventas tC igs an iR eae 1 त As (1.4.41; ४ (0 क 1 2 (१ श 
(1 क 4: 


ढक tHe भ 
ERE 
द: 


28 


అవ్యక్షమనియెడు నపరశబ్రముగూడ 
జోడింపవలయును సూవెయిచట 
జరగ న విద్య తౌ బ్రహ్మంబుయొక్కయ 
బీజశక్తియటంచు పిలువబడును 
జ్ఞానముదయించి నట్టిడుకొాలమందు 
ఆ'యవిద్య' తొలంగును నద్భుతముగ 
ఆ పరబ్రహ్మశక్తియే ००९९०२५७ 
జననకారణమగునుజూ! చతురగతిని - 11 


४०६०८८०९ ०८० సౌందర్భ్యలహరిలో 
శక్తి ప్రశంసను సలుపునపుడు 
అల“గిరాందేవియన్‌” ఆశ్లోకమందున 
“మాయి”గా 59०3 మధురగతిని 
“దురధిమముగ” తా తోచుచుండునదియు 
నిరత “సిస్సీమగా” నెగడునదియు 
నయిన మహిమ తోడనలరారు చున్నట్టి 
యామె “మహామాయ” యనగబరగు 
విశ్వమంతను ०२०९६ వివిధ గతుల 
వరలు నట్టి పరబ్రహ్మపట్ట మహిషి 
००८०३०३ మిక్కిలి యద్భుతముగ 
ఆపర బ్రహ్మ సేయుజూ! నఖిల సృష్టి! - 12 


2 ९९ వేదాంతమారసిచూడగ 
బ్రహ్మమొక్క టెసుమీ సృష్టికర్త 
సకలచరాచర సహితమౌ జగమిది 
ప్రభవిల్లి వర్తిల్లు వానివలన 
'ఎవ్యానివలనను ఈ భూతజాలంబు 
పభవించుచుండును” వంటి శ్రుతుల 
వాక్యముల్‌ వారికి పరమషప్రమాణమై 
వెలుగొందుచుండును వినులగతిని 
'సర్వము బ్రహ్మమేలేదు సరిమరియిట' 
'బ్రహ్మసత్యము జగమిది పరమమిథ్య' 
'జీవుడే బ్రహ్మయౌ, వంటి జీవమిచ్చు 
~ 13 
4 


నిత్యంబు శుదం౦ంబు సత్యంబు ६००८० ०६० 


ముక్తస్యభాచాది యుక్త మగుచు 
స్వప్రకాశముతోడ వరలుచిద్రూపమౌ 
బ్రహ్మంబు యొక్క ప్రభావమహాహా! 
మహిత మాయోపాౌధి మంత్రితంబగుశక్తి 
చేత, కుంరితమగు చిత్రముగను 
అదియు నాకాశౌది యాప్రపంచమునకు 
జనకమై యొప్ఫును చతురగతిని 
ధరం గులాల దండ తొత్సర్యమునువోలె 
కానబడు నిమిత్త కౌారణముగ( 
బరగుచుండుమటి” యువాదాన కొరణ 


మునను నేకదేశమునను తాను! ~ 14 


బ్రహ్మంబు రెండు రూపంబులన్‌ విలసిల్లు 
ననుచుంద్రువేడదాంతులవనియందు 
నామరూషవికార నానావిధోపాధి 
మాన్యమౌనొక్కటి 'మాయివలన 
నామరూపవికార నానావిధోపాధి 
వర్ణితంబౌచును వరలునొకటి 
'సుగుణి నొమంబున సంబుద్దితొలికిని 
'నిర్గుణ' నామంబునెగడుమలికి 
'అపరి మంచుతోొలిది యనబడుచుండును 
'పరిమటంచు మలిదిపలుకబడును 
తొలిదిమాయకప్పి తోచునునట్టుగ 
మలిదిముక్షమగుచు మాయనుండి - 15 


సృష్టికార్యంబున బ్రహ్మకున్నే విధి 
కారణద్వయశక్తి కలుగుననగ! 

సాలెపురుగుజూడ స్యప్రధానతచేత 
ఒకట నిమిత్తమై యొప్పుచుండి 


षः 442८ {थु (८44 4 पः ° ప్ల ४ Ses (६ 1 (4 ८ arena ६ न द ६ ध i: జల १ ०४७ RIED ४५ ५. Mente జ द ध 1 క్ల प क द 
4; 


గ 'నుపా 
ర్యంబును తనుతీర్చునట్లు 
బ్రహ్మంబు సృష్టంచు అరగజగబు 

ఈ ప్రపంచమునకు నీశ్వరుండీ గతి 

ఆత్మచేతనమున నగు'నిమిత్త'(ము) 

మాయవిద్యవలన నగు'నువాదానంబు'” 

అనగ ( జెప్పనొపునద్భుతముగ ~ 16 


{> 


చైతన్యమునువఐడి ०१०००8८ జాలదు 
చైతన్య సత్తచే జన్యమగుట 
కారణసత్తతా కౌర్యంబునందుండు 
కాకపోయిన కాదు కార్యసిద్ధి 
కారణ రూపమై కాన్సించు మృత్‌విడి 
కార్యరూపంబైన ఘటము లేదు 
భిన్నత జగమున వెలసియుండునుగాక 
ఆత్మతానేకమేవాద్యయంబు' 
వర్తమాన భూత భావినామంబుల 
ఖండితంబై ననుకొలమొకటె! 
అట్టి రీతినాత్మ యద్బుతాఖండము 
నిత్య శుద్ధ, బుద్ధ, సత్యమహహా! ~ 17 


€ & ८5" యాత్మకు నలలక్షణద్యయం 
బొపుచుండునునూవె యుర్వియందు 
తొలిది 'స్వరూపంబు' మలిది'తటస్థంబు' 
వాని 'నిర్యచనంబు' వరలునిట్లు 
సత్యస్యరూపమై సర్వదా సర్యథొ 
ఇతర వ్యావర్తకం బిటను తొలిది 
క్యాచిత్సముగనట్టి ఘనగుణంబునుగల్లి 
ఇతర వావర్తకంబిటను మలిది 
శుద్ధమైన యాత్మసూ! స్య్వరూపంబది 
సృష్టి దానివలన ८ గృతముకాదు 
మాయ ८ గపునాత్మమణీ్‌ తటస్థంబది 
జగతి సృష్టి దాన జరుగుసూవె - 18 


44 
ee ERLE 4 మ్ల 4 E,W RAD, SDE ८२1 


చను'సజాతీయ' 'విజాతీయ' 'స్యగత'భే 
దరహితదుగుచును ८ దనరుచుండు 
సర్వభేదరహిత సర్వాత్మయగునద్ది 
'చన్మయ'రూపం'బచిత్తు గాదు” 
అద్రైతమతమున నా'యచిత్‌' ప్రకృతియు 
బ్రహ్మస్యరూపాన భాగమవదు 
వారిమతమునందు బ్రహ్మంబుకేవల 
'చితో స్వరూపమెయగు ८ జెప్పగాను 
కనుక నామతమున ८ గలదుజూ!బ్రహ్మకు 
న్వగతభేదరహిత ప్రకృతియహహ! | 19 


నిర్విశేషంబుగా నెగడు శుద్ధ్దబ్రహ్మ 
సహమాయ సవిశేష సంజ్ఞితమయి 
ఈశరుండను పెర నీడితంబగుచుండి 
సృష్టికి న్‌తానుగా స్రష్టయగును 
ఈశ్వరుకీ సృష్టి ఇహలీలయగుగాని 
లేదువానికి ९०८४२०९ 
నిక్చేతనంబగు నిఖిలజగత్తుకు 
చేతన బ్రహ్మెట్లు చెల్లుననగ 
అలనచేతనమగు నావృసేడనుండి 
ప్రభవమందు వృశ్సికాదులట్లు 
'మాయళగప్పికొన్న 'మాయి' వలననుండి 
జన్మమందుగాదె జడము!నట్లు! 20 


కల 'దవచ్చిన్నమన్‌' కడురమ్యవాదంబ 
వచ్చిన్నమనగ తద్భావమగుట 
జీవేశ్య్వరుల మధ్య ८ జెప్పభేదములేదు 
వెలయు బింబప్రతివింబతచట 
ఆకౌశమందలి యాసూర్యబింబంబు 
(०९ 202०559 9:59 తాపయమునందు 


0) द Cu मः स (4 ८ ५ 1 १०५०४११११८ rate (24 (५५४४ 
८. ध (0 £ (4 4 5 न oie ००0 ८.4 प 4 2 
८: 4; 33 


32 


బింబద్వ్యయముమధ్య భేదంబులేనట్లు 
జీవేశ్యరుల తేడ చెప్పలేము 
వపువునందు కర్మఫలబంధితాత్మకు 
జీవృుడనెడుపేరు చెల్లుచుండు 
బ్రహ్మతా'నువొధి” పరక సంపర్మాన 
పొందుజీవభావ సుందరతను ~ 21 


జీవేశ్వరులమధ్య ८ జెప్పభేదములేడు 
€ వలన నున్నట్ల్టుతోచు 
అంబుధినుండియు నలలువచ్చునుగాక 
వేటు రెండనిచెప్ప ~ ००००८ 
అలలులేక సముద్రమగపడవచ్చుును 
అల సముద్రములేక నలలులేవు 
ఉదధిఫేనములోన నున్నది సంద్రమే 
పరమౌాత్మజీవాత్మ బంధమదియ 
కంధినలలుపుట్ట ८ గారణమేమన 
సృష్టిరూపముంట బ్రహ్మప్రకృతి 
అతనిసన్నిధానమందలి మహిమచే 
సృష్టిజరుగుచుండు హృష్టముగను - 22 


'అధ్యాసి వశమున నాత్మకున్‌గల్గును 
కర్తృత్య భోకృత్వ కాంక్రలహహ! 
'అధ్యాసి మనగను నదికానిదానిలో 
అదియున్న విధమున నచ్చువడుట 
సృటికమం 'దరుణిమి ప్రతిఫలించుటచేత 
'సృటికమరుణ' మంచు పలుకబడును 
అడ్దానినవలననే యాత్మకున్‌ గల్గును 
సదరు మిథ్యాజ్ఞాన సంభ్రమంబు 
అగునుసూవె! యిద్దియారోపరూపము 
అట్లు పిలువబడును నందువలన 
నంతెగాదది అది ఆరోపమవియెడు 
६०८० & ८ {5१८६८६९० ० ८8०59 ~ 23 


8 प (६ म (2 1 (१०० ८2:44 (० 0 a ५०९५५ Geis "1 
४ ६ 
" ey LY 9 


33 


५ 
५४ 
eA 
£ 3 
९८ 
[ ci 
= 
9 {£^ 
६ 
८/2 
^~ 
{2 


ఆఇం|దియజ్ల్ఞానంబు నచ్చశక్ర్‌ 
ఆహము |బ్రహ్మస్మియాౌ యజాసూక్షమియ్యది 


ఆత్మవిత్‌ మెననందలరుసాక్షి 
'తత్వమసి' యగునుతా 'నామనిగమోక్త్‌' 
జీబేశ్యరై 5०5 చెప్పునిద్ది 
'అయమాత్శ' తాబహ్మ' యగునధర్వణసూక్త్‌ 
'ప్రత్యగాత్మ'కునిచ్చు (బ్రహ్మతనము 
అగును నివియజూ! మహావాక్యములనంగ 
ఇందుగల్లునార మెతిగికొనుచు 
'బహ్మనవిత్‌' అగువాడు బ్రహ్మమేయగునండ్రు 
చెందవలయుతాము చిన్మయతను - 24 


€ ८९९ మధ్యంబు నంతిమఫలమిది 
నొకొత్తుమోక్ష సంసాధనంబె 

మోక్ష ఎధంబులు మోౌక్షపధంబులు 
డండవచ్చునుగాక యోలినెన్నా! 

భూమిపై జననంబు వృునరావృతముగాని 
ముక్తిసాధించుటే మూలమండడ్రు 

సాలోక్యసారూప్య సామీస్య సాయుజ్య 
ములయందు చివరిది ముఖ్యమగుట 

జ్ఞానమార్గమద్ది కాకనేమున్నది? 

దానినాశ్రయించి తనువువీడి 

చెందవలెను సూవె జీవేశ్వరై కము 

అదియెచరమఫలము అహహ నిజము! - 25 


పంచమాశ్వాసము 


34 


నాధన చతుష్టయ 


జ్ఞానంటే ఘన యోగము 

ఆనందాకారుడైన యాతని(జేరన్‌ 

డానింబొందుట కొటికై 

పూనంగావలెను నాల్లువోలెడు సథముల్‌ - 1 


వరుస నివేకవం మొదటిది 

వరలును ~ ~ ““చనంగ వైరాగ్యంబున్‌ 

వరగును “యాది షట్కము 

మరి మూక్రదు మూడు నాట్లు నూగ్గనుబనగన్‌ - 2 


కన యసుబంధ చతుష్టయ 

మనబడునది ముఖ్యమౌను నద్దె(తమునన్‌ 

ఘనమగు పయోజనంబును 

చను, మణి విషయాధికారి సంబంధములున్‌ - 3 


యాధార్థ్య జ్ఞానమునకు 

పాధాస్యము <->) 5& ప్రాజ్ఞత తోడన్‌ 

సాధన చతుష్టయంబున 

నాధిక్యము గొన్నవాడె యధికారియగున్‌ - 4 


విషయము (2००६०) ९ 

ధిషణతొ యద్దాని(జేరు తీరును గూర్చిన్‌ 

కషముగ చర్చలు జరువుట 

మృషవిడి జీవేశ్యరైకక బుతమరయుటయున్‌ - 5 


జీవేశ్యరై కమత్యపు 

భావప్రతిపాదకంపు ప్రకరణ కృతికిన్‌ 

పావన బోధక బోధ్యపు 

భావము సంబంధమగును ఫలితాంశమునన్‌ ~ 6 


० Re ४ १०० కట్ల ८१११ ४ ४ ATE Rss ( EER, (0 ० शः ध re ट 4 18 2 ८. 0 Seer eaters 4 ¦ 
244 1. EE ४ 4 १ ४ 8 5 42 Mes ५ 
तः प ५ 


35 


జీవుడు బ్రహ్మము నొకటగు 
ఆవరణము వీడి ముక్తినందునులీలన్‌ 


దేవుడు మాయాముక్తుడు 

జీవునక జ్ఞానముక్తి చేకురులీలన్‌ 
ఈవిధి ०८२९८००६ © 

జీపుండిటులై 9९5००८० చిడద్రూపునితోన్‌ 


అతడే నిత్యము సత్యము 

ఇతరములని కౌవటంచు నిదమిత్ళముగన్‌ 
సతతము తెలివిడియగుటయె 

మతమందు “వివేక"మం[డు మతిమంతు లిలన్‌ 


ఇహలోకపు భోగంబులు 
మహిళాసప్రకృందనాత్త మధుర సుఖంబుల్‌ 
అహహ! యనిత్యము లగుటను 

మహితులు వైరాగ్య వశత మానగవలయున్‌ 


పరలోకపు సౌఖ్యంబులు 

పరగెడు నమృతాది వస్తుపరక సుఖంబుల్‌ 
అరయననిత్యము లగుటను 

సరగున వైరాగ్య వశత చాలింప వలెన్‌ 


శమ దమములును పరతియును 

అమితప్పు శదయు తితిక్ష యటులె సమాధాౌ 
నము, మోకేచాయు ననునది 

అమరునుజూ! మరి శమాది యంశము లనగన్‌ 


శ్రవణ మనన నిధిఢ్యాసన 

ప్రవిమల విషయంబులకును వ్యతిరిక్రములొ 
అవగుణముల రానీయక 

తవిలి మనంబును నిలుపుటె ధరిణిన్‌ “శమమౌ” 


(4 Hee eee tate SUT Rea SEa ET AYIT eS Wye Tar TiTn Trey Winn Rene 


36 


०१७ జట్‌ 


ల్‌ ల్‌ 


10 


11 


12 


13 


१2 
विष 
५५२५१ २५ ee 


పదపడి విషయంబులకై 

అదుపును కోల్పోయి పోవునట్టిడు వానిన్‌ 

అదనున జ్ఞానేంద్రియముల 

నదనున కర్మెంద్రియంబు లదుముటె “దమమౌ” - 14 


భవసుఖముల సన్యాసము 

అవధారిత శౌస్త్ర విహితమగు కర్మలయున్‌ 

అవలీల పరిత్వ్యాగము 

అవనిని “ఉపరతి” యటంచు నందురు వినగన్‌ - 15 


శీత్రోస్టంబుల చాతల 

జాతములౌ కష్టసుఖప్స జాలము లెల్లన్‌ 

ఖాతరు, చేయక నుండెడు 

శాతంబగు సహన శక్తి సమత “లితిక్షా - 16 


५०८०2 «० బోధించిన 

వరమౌ వేదాంత వాక్యవ్రాతమునందున్‌ 

పరమంబగు విశ్వాసము 

పరగునువో, శ్రద్ద యనెడు వర నామమునన్‌ - 17 


శ్రవణమునకు యోగ్యములగు 

సువిమల విషయంబులందడె సొక్కెడు రీతిని 

తవిలిమనంబును నిల్పెడు 

సువిధంబె సమాధి యనెడు సూత్రం బిచటన్‌ - 18 


४८००००0० నాధనమున 

వరలునుజూ! మరి “ముముక్ష” పరమంబౌచున 

నరుడీషణముల విడుచును 

తరతమ తహతహలతోడ దానిని పొందున్‌ ~ 19 


(५ <: sas క్ల स 0. स (4 (1 रः 
5 


प SERRE TRIS 
సరస ८.4.54 4 (स 4 प TT TIO TOTTI R RE 


జీవన్ముక్తిని ॐ ०८0 

తావక సమయంబునందు తత్తత్‌ క్షణముల్‌ 
సేవింపుము శివృునంచును 

తావాకొనె శంకరుండు తన శివలహరిన్‌ 


ठं == యాత్మ యటంచును 
సాహసముగ పల్కుచుండ్రు చార్యాకాదుల్‌ 
ఊహావోహలు చెల్లవు 

దేహము నశియించు నాత్మ తెగదే విధినిన్‌ 


ప్రతిబంధత్రయ మనునది 

మతులను సందేహ పరిచి మభ్యము పెట్టున్‌ 
3522 గురూపదేశము 

బుతమగు జ్ఞానంబు దాని హృత మొనరించున్‌ 
శంకర కృత २०२०००९० 

శంకలు వోగొట్టునట్టి సద్రంథంబుల్‌ 

ఇంకను నాతడు బ్రాసిన 

అంకెలకును మించినట్టి యవి పూజ్యంబుల్‌ 


కతిపయమగు విషయంబుల 

నతి సంగ్రహమనెడు రీతి నందగ ८ జేయన్‌ 
జతనము చేసితి నిచ్చట 

మతిమంతులను గ్రహింప మనవిని జేతున్‌ 


షష్ణాశాసము 


20 


21 


22 


23 


24 


25 


జగ ८ 24055 


श వ్యాసమహర్తిక్‌ గలరు వరుసనల్యురు శిష్యులనగ 
భాసమానులు జైమిని మటీసపైలబైశం పాయనులును 
ఆ సమంతుండు తమతమ ఆగమ నిగమంబులందు 
దౌసిగాంచిన వార్తలపర సారాశరుఅనంశనవని - 1 


ల తేజోంశ సంభీవులు - జగన్నీరాజనము 


సైలవైశం వాయనులట( బరగ బుగ్రజువులందునను 

ఓలిజైమిని సమంతులట, నురుసామమాధర్యములను 

శాలురై, యాచార్యులగుచు, సాగరంబులనగనొబ్స 

నేలషై వాటిని మిగులనెగడయేసి ९२७०५८७८ - 2 


ఈమునిశ్వరుని శిష్యులకు నెంతయునెనయగువారు 

శ్రీమదాచార్య శంకరుల శిష్యులనగపాల్లుగాదు! 

ఆమరఠంబులకు నాల్గునకు నాచార్యులౌచునౌొప్పి 

తాము స్వయముగ తరించి ధాత్రికి ధన్యత్యమిడిరి ~ 3 


అలసురేశ్వరుడు మటియును హస్తామల కుడినువాడు 

భళితోట కాఖ్యుడు మరియు పద్మపాదుడనెడువాడు 

కవితవెదాంత శాస్రార్థఘనులటంచనబడువారు 

లలిత హృదయులు నాచార్యులకుకూర్చువారలనంగ ~ 4 


ఆతని సమకాలికులును నాతతవిజ్ఞాన ఖనులు 

నాతనికి శిష్యుల్లనబడు నానందగిరి २००९०, 

లాతని జీవితచరిత్ర నారూఢ మొనరించిరవని 

నాతరువాతన్‌ లిఖించెనహహ! విద్యారణ్యమునియు - 5 


ఆతడనగ నెవరు? విజయనగర రాజ్యనిర్మాత 
ప్రాతపల్కులకు భాష్యంబుట్రాసినట్టి మహాతపస్యి 
ఖ్యాతిగాంచిన శృంగేరి యాజుషీ పీఠాధిపతి న 
నాతనహైందవ రక్షణా దక్ష బిరుదాంచితుండు - 6 
४ 
* మధ్యాక్కరలు 39 


श्ल ई) ८५ 


¢ ८ 
{२ {> 
१८ 
ON © 
र et 
&. ध 
| ९२. (7 
ty ४ {1 
Es ८ 
Ex 
( {4 
®, 


(व 
a 


£ 
{२ 
{> 
q 
G 
२१ 
Oo 
€^ 
ई) 
x 
ft 
¢ 
q 
१ 
{~ 
£< 
२८ 
९ 
& 
{| 
2 
| 
~ 


పుత్రపాత్ర పరంపరగను పునరపిగురు శిష్యసరణి 

చిత్రమైన విధముగాను చెన్నుమోజుచువచ్చినది ప 

విత్రమయిన యార్ష ధర్మవిహిత మార్గమిదియ ఈధ 

688 పావనమైన రీతి (బరిఢవిల్దం జేయు - 8 


గీత పావనమైన కీర్తి గీలించిన గ్రంథమహహ! 

దాత తాకృష్ణుడు డాని(డాలిఫీయించెన్యాసుండు 

త్రాతశంకరుడు భాష్యంబూట్రాసియిచ్చెను జగతికిని 

ఆతరువాతనె దానికంత యద్భుత కీర్తిగలిగె - 9 


జ్ఞానేశ్వరుండును తిలకు కర్మయోగి వివేకుడటులె 

మౌనియా యరవిందఘోషు మరిరామతీర్థయల్లై 

దీనదయాలళాది పరమదేశికులతని శిష్యులన 

వానిమార్గాను యాయులన పరమార్థమైనట్టి మాట - 10 


ఆర్షదాజ్ఞయమునకొక యానుపూరిగలదు २] 

శీర్షమనదగినడి యగుసేత చరితమున్నన రామాయణంబు 

పూర్షర్షభుడు ద్యాసుడదియ పునరావృతముజేసెను మణి 

హర్షమొప్పగను భారత మహాభాగవతము లందునను - 11 


వ్యాసలిఖిత వచస్సులకు నాగీతకును ४०५८००९८ 

బ్రాసెను మహాభాష్యమనగ వాని విష్ణుపురాణమునకు 

నా సూత్రములకును వ్రాసెనాచార్య రామానుజుండు 

ఖాసురంబగు శ్రీభాష్య భారతి నద్భుతముగను - 12 


వాని భగవంతబు( బ్రాశిపదిక గనిడుకొంచుతాను 
పూనిభాష్యంబును వ్రాసె పూజ్యూడెమధుండుతనర 
మానితంబగునది దై(తమతమున కగు పూజ్యమవని 


- 13 


न 4.2 ane! ant 5 = క! er 24 ५०१८५ 
44 
"1 ६ 24 


(4 © వాజ్మియంబువరలె నుద్యమమట్లుని 
००80० ధర్మ సంస్కృతీ జీవనంబిచట 
సికెక్కించె నాధ్యాత్మ వైభవం బవనితలా 

రంబయె జగతిని పావన భారతీయాత్మ - 14 


व 
శౌ 


వ్యాస శంకరుల నడుమన వ్యవధానమున్నది చాల 
వ్యాసురచనలను చదివి యతనిదర్శనమందెనతడు 
వ్యాస శంకర విగ్రహములు వరలును శృంగేరియందు 


వ్యాసుని యుపదేశమతడు అందుకొనుచునున్నభంగి 15 


కాలము కొంచెము మరిక కార్యమాకడుగొప్ప కనుక 

కాలయాపన సేయకనిక కార్యపరిసమాప్తి కొజికు 

కాలడిబాలుడు కట్టె కాషాయముల్‌నేరుగాను 

+ నాశ్రమముల కౌలక్రమానుసరణిని - 16 


శంకరార్యులకు దీటైన సన్యాసి(గాంచమోభువిని 

అంతకుముందటగాని యాపిమ్మటను గాని సూవె 

ఇంతటి బుడుతడు మణీయు నింతటి తత్తః ప్రవక్త 

ఎంతగా చెప్పినగాని యింతయు( దీరదితనిది! - 17 


భక్తిమేథలను మటియును వార్గరీకార్య దక్షతల 

వ్యక్తి భేదముననూ హింపవచ్చువిడివిడిగ గాని 

రక్తిగొన్నట్లు నొక్కనిలో రహియించుట యరిదిసూవె 

శక్తిగా దూహింప( ठठ శంకరులందన్ని గూడి - 18 


శంకరాచార్యునివంటి శతధా ద్వితియునిష్క 

లంకవేదాంతదీప్తినిడు లలితసాహిత్య మూర్తినెటు 

230 & (००८०२३८ గాని కనము వాశ్చాత్య భూములందంచు 

४०४ ७००८६7१८ श्छ సన నివేదిత చక్కగాను ~ 19 


భారతదేశమందుగల వాజ్మయమందలి యొండు 
పేరు విన ంతనెడంద (సేముడిన్‌ పొంగులువారు 
కోరికపుట్టునునిట్టె కూర్మిమై వందనసేయ 


వారెపో శంకరుడంచు ऊद. छः ననిబిసంటి మ్మ ~ 20 
4 4. Yt a ५ ai ५ ८ < 4 8 481 
4 4 4 त 


= 
५ ~ ~ చ్‌ Gog దు = =< we 233 జగ ల్‌ = 
శుద్ద సతుంతెతీయా గా సుఅభమంచుపరకెనానె ~ 21 


కవి మహనీయపండితుడు ఘనుడగు మేధావివక్త 
పది విపక్షుల యెడ గొప్ప వ్యాఖ్యాత మణీ మహావాది 
భువన కాలత్రయములను పుట్టబోడింకను మజియు 


అవినాశి హిందవియమునకతడు మహారక్షకుండు ~ 22 


ఆతడిచ్చిన యట్టియద్భు = ९ వాయువుల్‌ పీల్చి 

ఈతలంబున యందున మనమిట్లు జీవించుచున్నాము 

ఆతని దివ్యమౌశక్త్‌ి యావాహనంబువలన-న 

నాతనధర్మంబు నిలుచు ऊ}, ధీరేంద్రపాలు! - 23 


దీనదయాళుపాధ్యాయ దివ్యాత్మరూపుడే కాత్మ 

మానవవాద ప్రవక్త; మానుగన దై(తమతమె 

దానిపునాది రచించెతాను “శ్రీశంకరాచార్య” 

దాని ८ జదువ(గల్లు తత్త దర్శనమని చెప్పనేర్తు - 24 


శంకరాచార్య జీవితము సకల జగన్మోహకంబు 

సంకటమోచకంబగును సందియంబదిలేదు సుంత 

అంకితంబయ్యెవో తాను నభీల జనహితంబు § ७८० 

` శంకరుండనగ సాక్షొత్తు శంకరుండె యగునుకొదె! ~ 25 


సప్తమాశౌాసము 


4 
42 


సాందర్య కంఠ స్వరాది మహా గుణము 


* మనమహాత్ముల యందున మనదమూహనాకారులై 
చనినవారలు గలరు చూచాలమంది యిచటను 
కనగదారలయందున ఘనులు మూవురు ముఖుులు 
కనగ బుద్ద శంకర వివేకానండు లౌదురిల ~ 


2००१०८०६ రూపప్రనక్తి ముఖ్యంబిచట 

వంకలేనట్టి సమమైన వపురేఖలుమియకాంతి 

పొంకమెనటి రీతిలో పుడమిపైన నడచుచుండు 

ఇంకనేటికి వరింప “నిలకు తాశోభయంచు” - 


=+ 71 
బాలతేజస్వివపుబద్ద ప్రథమాశ్రమంబటంచు 

చాల వర్ణింపవచ్చును శంకరాచార్యుగూర్చి 

చాల తేజసివపుబద్ద చతురాశ్రమంబటంచు ~ 


ధరణి ధరకన్న పయముల ద్రాఐన శిపవుగాన 

పరమ రమణీయ దేహుడా పాల్గాటు పండితుండు 

అరయ పండితుడేగాదు; అరిది కమియునుగూడ 

కరము పరికింప |ప్రౌఢహక్సాట వుండనగ(జెల్లు - 


పరగ దరుమూలమందున భద్రుడై కూరుచుండి 
ఇరుకెలంకులనిర్వురు నిర్వురు శిష్యులుండ 

ఉరుతరంబగు వేదాంత మూదుచు నున్నయట్ట్‌ 

కరము రమణీయ దృశ్యంబు కన్నుల చేపుచుండు - 


పసిడికాంతులు ०2८ గాత్రమందు 
పసలు జిమ్మెడు కాషాయవస్ర మాచ్చాదనంబు 
అసలు గురులు కొబోలు ననగను నొపుచున్న 
లు దండకమండలసిరుల వర్లింపనౌనె? - 


wee 


2 ८: sear aniiens మ్ల ध; us ८ £ (4; 
5 2 (9 2 4: 


* మధురాక్కరలు 3 


6 


Ro, 


వడాల బుగ్గల బాలకు వాల భాగంబునందు 
ఫాలనేత్రమనంగనుపావన తిలకమొపు 

మేలి రుడ్రాక్షమాలలు మెడలోని ఫణులు సూవె 
కాలకంఠుని >< కౌలడి బాలకుండు 


విజితరిపుషట్ము డుత్తిర్ల విపులషట్సక్రుడౌర! 


పరమ శివుని >&= దాయనుండిపడుగంగ 
పరమ సన్యాసి నోటను ప్రవహించు జ్ఞాన గంగ 
పరగ నగతి వర్ణించి పల్కు సండర్భమందు 
పరమ సుందర దృశ్యము ప్రత్యక్ష మౌనుగాద్‌! 


ంచుచరియల కౌంతిలో మసలు సందర్భమందు 
ంచిడైనబ్టి తనదు ధర్మ ప్రకాశంబు జూచి 
మంచువోలెను తనను దామంచిగానుంచుకొంచు 
అంచితుండైన డేవాత్ముడనగ నే పాటిమాట! 


EE 


అతని జీవననౌకకు నదురును బెడదురులేదు 
ప్రతి జనంబులు లేపు తుఫానులో నొరిగిపోదు 
అతుల విజ్ఞత చుక్కాని యాత్మవిశ్యాసమేయ 
గుతెరచాప ఆగకయె సాగునుముతీి తిన్నగాను! 


పరగవచేడాంత రసధుని పరతత్త్వ బోధనుండు 
అరయ కావ్యార్థ రసపూర్ణతానండ దాయకుండు 
దరియజీవన రసగత ९९ ८०९९९००८ 
థరను పురుషార్థ సర్వార్థ ధారణ నంజ్ఞితుండు 


44 


10 


11 


వాని సౌందర్యమును గూర్సి వర్ణింప దొరకౌనిన 

గొన, ఉపమలన్నియు నౌర కౌన్సించు దాతదౌచు 

పోని వెతకిన క్రొత్తవిపూబోండ్డకుండుగాక 

పూనిదెతికిన గానిండు పురుషుల కుండవేయొ! - 13 


అదియు ६०६८००७ ०९& యందగాని యెడలను 
అదియునాధ్యాత్మికంబైన యందమగుట చేత 

ఎదురులేని యట్టిదియగు నిద్దతేజంబు చేత 

కుదరకున్నది వర్ణన (& €< కొదువ వలన - 14 


పురుషులకు గూడ మోహంబుపుట్టించు వురుషుడన్న 

పరగ వాల్మీకి రాముని వర్ణించెనట్లుగాక 

వరలు నాకార సదృశమౌ ప్రజ్ఞాదులందనున్న 

అరయ కాలిడాసుడనియెనట్టుగ నొకమనిషి - 15 


४०५८१८० కంఠంబు స్వరము లూహించినంత 

అంకురించును నెన్నెన్నా యావాత నిస్స్వనాలు 
సంకునూదినయట్టుగ సన్నాయి నాగినట్లు 

కింకిజీనిక్వణములట్లు కిన్నెర యోగినట్టు - 16 


ప్రథమ వయసున వేదంపు పనసల పఠనచేత 

కథిత శాస్రార చర్చల కారణ వశచేత మా! 

మధిత స్వర యంత్రపేటికమంచిగా 86986 

సుధలు గురిసెను సంగీత సుస్వర భణితిచేత - 17 


దేశమంతయు తిరుగుచు దేవతాస్తుతులనెన్నొ 

ఆశుధారగం జెప్పెడునా సమయంబులనా 

వేశపరతను సంగీత వివశుడై పాడినాడొ 

లేశ మాత్రమునూహించి లీనమైపోకపోయె ~ 18 


వెదురు రంధ్రము లందుండి వెలువడు గాలీసుళ్ళ 
నదుల పూరములందున నడయాడు సుడులగుళ్ళ 
చదలనేెగిరెడు పక్షుల చారు నిస్య్యనములందు 


కదలు సవ్వడి శంకరు గళమందు నూహసేతు - 19 
न Peet," oT AoA Tar 3 TNT aes 2 మట RT 4 4 rend ల card 4 (2६ 
4 4 2.15 


45 


పలుకుల మధురిమలున్నా ప్రసాదగుణంబులు 


(a 


మూడు పదులపై రెండేండ్లు మొత్తమాతడు జీవించె 
22 నిహలోకమంతట వెలుగులోకంబు జేరె 

ఐడు మనలను నోడింపవేంచేయుచుండె నంచు 
కూడి దేవతలందరు గొల్లునకలత(జెంద! 


అదియకేదారనాథము నంతికమున యందున 
కదిసియున్నట్టి హిమగిరి కందరాగర్భమందు 
నొదిగిపోయి సమాధిలోనూదియుకూరుచుండె 
వదలిరాడాయె తిరిగి ప్రపంచమునకునతండు 


ధరణిధరకంధరాంతరమున యందు నుండి 

తరచు వినబడునేటికిన్‌ ధ్యని యొకండండ్రు సూవె 
అరయనయ్యదిశంకరు యశమును మోయునట్టి 
పరమపావన మోంకార వాచకమనగ వచ్చు 


సత్యశివ సుందరంబైన శాశ్వత ९२०००९८ 
నిత్యకళ్యాణకారమైనెగడు ని సృష్టి యందు 
స్తుత్యమై యొప్పునట్టిడు శోభన తత్త్యముకు 
సత్యసమ్యక్‌ ప్రతీకపోశంకర దేశికుండు 


కాలడిన పుట్టి కైలాన కందరమున 585 
బాలకుండగు భారతీ ప్రతిబింబమనగ 
శిలశంకరులీ భూమి సంస్ఫృతులకగుదురు సూవె! 
నోలి మానదండములన నొప్పు నిశ్చయముగ 


అష్టమాశ్యాసము 
సర్వము - సంపూర్ణము 


fee 4 ध; (2 ग ४ 2 Meee, ట్లో a द र bres risen iss (3 1. प: ५ स ५ प १५ 1 प ae స 
2 900; ८ 4 4 4 (4 
नि 44 (5 


46 


20 


21 


22 


23 


24 


25 


१ ५.११ 
१ ११११०१९१ 


